


రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి తెలుగు విశ్వవిద్యాలయం 





01201. 2౮6 


ఫునర్ముద్రిత లఘు గ్రంథాలు 


విజయన॥[ర యుగము 


శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి 





27-209 డిసెంబర్‌, 2012, తిరుపతి 


స! 
ఫామక్య 


చో 


తో 
ల 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 


హైదరాబాద్‌ 


విజయనగర యుగము 


రచయిత ; శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి 
15 సగ : ర81-86073-322-1 
(రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల సంఖ్య: తర్‌9 
వెల ;: రూ. 20/- 
ప్రతులసంఖ్య : 5000 
ప్రథమ ముద్రణ : ఏప్రిల్‌ 1975 
ముద్రణ : డిసెంబరు, 2012 
ప్రతులకు ;. సంచాలకులు 

ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, అజామాబాద్‌, హైదరాబాదు 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాదు 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చారవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్జాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రా్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


ర జ టౌ, మ న 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గం౦గా 10. 501, 58 ౯100౧ 
ఆ-8|06, శీ. 5607612621. 
[1/66/2086-500 022. 

2౧0౧౭: 040-23454168, 23450541 
2: : 040-23450699 


17 ₹షక5డగిగ ల0148, 8.50.(49).48.4. 
11101516 10! 100౧5౯ & 0౪11016, 4౧౦౧60100/ & 14౮560గ5, 
గీ!0[౫/88 & 1000 3804065 & 50015, 10.0. 

60౭౧గ6౧[ 01 &ం60/2 526650 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 87 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


షం వాముతేషుతా!. 
(వట్టి వసంతకుమార్‌) 


మ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప ౨0౦111 5010%213101.6 5000606 €|[01100 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 


ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 
నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్టాత్తులెన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన పాత్రను 
చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల విభాగంగా 
మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని 
కార్యక్రమాలను అనుకున్న స్టాయిలో చేయలేకపోతున్నాం. 

ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన వంతు 
బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే అధిక భాగం 
నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు (గ్రంథాల్ని 
పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి ఈ మహాసభల 
సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన వారిచేత ప్రామాణిక గ్రంథాలను 
రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. నిజంగా ఇంత స్వల్ప సమయంలో గ్రంథ 
రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక 
సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి 
కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, 
సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వ విద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 
ఈ పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన 
శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి గారి విజయనగర యుగము” అనే గ్రంథాన్ని పునర్శుద్రిస్తున్నాం. 
(గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య సి. మృణాళిని గారికి, ఆచార్య 
డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 





01201. ౧2౮6 


విజయనగర యుగము 
ఉపోద్దాతము 


క్రీ.శ. పదుమూడవ శతాబ్దమునాటికి దక్షిణ భారతదేశమునకు తత్పూర్వ 
మెన్నడును ఎదురు చూడనట్టి ఆపదల పరంపర ఏర్పడినది. అంతవరకు హిందూ 
ప్రభువులు తమలో తాము ఒకరొకరిని జయించుచు సామ్రాజ్యములు స్థాపించు 
చుండినను సామాన్య జనుల దైనందిన జీవయాత్రలో ఎక్కువ మార్పుగాని బాధగాని 
లేకుండెను. హిందూధర్మము చెడక శాంతిభద్రత లుండినవి. దైనందిన జీవయాత్ర 
సాగిపోవుచుండెను. అనాదిగా ఎందరెందరో వైదేశికులు మన దేశమునకు 
వచ్చిరిగాని వారందరును భారతీయులలో కలిసిపోయిరి. మహమ్మదీయులు 
మాత్రము అట్లుకాక, వేషభాషలలోను ఆచారవ్యవహారము లలోను విరోధ 
మార్గానుసారులై హిందూధర్మమునకే ముప్పుతెచ్చుచు, దానినినొాక ఉద్యమముగా 
సాగించుచు దేశమును కల్లోలపరుపసాగిరి. పదనొకండవ శతాబ్దమునాటికి 
ఆర్యావర్తము మహమ్మదీయాక్రాంతమైనది. పదుమూడవ శతాబ్దమునాటికి 
వింధ్యను దాటి రామేశ్వరమువరకుపోయినది. ఇట్టి కాలమున హిందూ ధర్మ 
రక్షణార్ధ మేర్పడినదే యీ విజయనగర సామ్రాజ్యము. 

దీనికి ప్రారంభము - శంకుస్థాపనము -1336లోనే యైనను ఒక విధముగా 
క్రీ।;ఈ। 1293 నుండియే దీని కథ నారంభింపవలయును. ఇది మూడువందల 
యేండ్ల చరిత్ర కాబట్టి దీని ముగింపు కూడ 1600 ప్రాంతమగు చున్నది. కాని 
క్రీ.శ. 1678 వఅకు విజయనగర ప్రభావము సర్వదక్షిణాపథ ద్రావిడ రాజ్యముల 
మీద కూడ సాగినందువలన అంతవఅకు దీని యెల్లను పొడిగించుట మంచిది. 
హిందూ ధర్మము ఈ నాలుగువందల యేండ్ల కాలము రక్షింపబడుటయేగాక 
ఆచంద్రార్మము నిలిచినది. నేడు కొందరు చెప్పునట్టి ఆర్య ద్రావిడ సంస్కృతులకు 
రెంటికిని కూడలిస్థానమై, భారతీయ సంస్కృతిలోని మేలిమికి కారణమై, సకల 


విజయనగర యుగము * 2 


భారత సామరస్యమునకు మార్గదర్శకమై ఒప్పినది విజయ నగరము. ఆంధ్రులనగా 
ఇచ్చట ఒక్క తెలుగువారే గాక ఆంధ్ర కర్ట్ణాటకులని గ్రహించుట మంచిది. 
తమిళులును వీరితో ఏకీభవించిరి. కేరలీయులును ఈ కాలమున వీరితో చేరిరి. 
ఒక్క నాలుగు వందల సంవత్సరాల కాలము ఆంధ్ర ద్రావిడ కేరళ కర్ణాట 
సామ్రాజ్యముగా విజయనగరము వెలిగి దాక్షిణాత్య సంస్కృతిసి పెంపొందించి 
హిందూధర్మమును రక్షించినది. 

ఈ కథా కథనమునకు ఉపోద్దాతము అల్లాయుద్దీన్‌ ఖిల్జీ, యువరాజుగా, 
చేసిన దక్షిణదేశ దండయాత్ర. క్రీ.శ. 1293లో నితడు దేవగిరిని జయించి 
అపారధనముతో వెడలిపోయెను. 1296లో సుల్తానైన పిదప గుజరాతు, 
రాజపుత్రస్థానము మున్నగు ప్రదేశములను జయించి 1803 ఓరుగంటి మీదికి 
దండు పంపెను. 1307 మల్లిక్‌ కాఫర్‌ను పంపి దేవగిరిని ముట్టడించెను. 1310 
నాటికి మహమ్మదీయులు ఓరుగంటిని గంటువెట్టి, ద్వారసముద్రమును కల్లోలపరచి, 
పాంద్య రాజ్యమును పాడుపెట్టి, మధుర దేవాలయమును మట్టుపరచి, కోట్ల 
ధనము కొల్లగొట్టి, చెలువలను చెఅబట్టి ఢిల్లీకి మరలిపోయిరి. క్రీ.శ. 1820లో 
ఖిల్జీ సుల్తానులు పోయి తుఘ్లుకులు వచ్చిరి. 1323లో ఓరుగల్లు పడిపోయినది. 
ప్రతాపరుద్రచక్రవర్తి అవమానము భరించలేక ఆత్మహత్య గావించుకొనెను. తమ 
రాజును దక్కించుకొనుటకు హిందువులు ప్రయత్నములు వ్యర్థములయ్యాను. ఓరుగల్లు 
మహమ్మదీయాక్రాంతమై పోయినది. ఎందరో హిందువులు చెఅిబడిరి. గొప్ప 
గొప్పవారు ఇస్తాము మతమును స్వీకరించిరి. మారన మార్కండేయ పురాణమును 
అంకితముగొన్న నాగయగన్న చమూపతి మాలిక్‌ మక్చూలు అని బిరుదు వహించి 
ఢిల్లీలో సుల్తానుకు కుడిభుజమాయెను; తురకలలో పూర్తిగా కలసిపోయెను. 
హిందూరాజులు తమ రాజ్యముల నటుంచి తమతమ ప్రాణములను 
కాపాడుకొనుటయే శ్రమగా నుండెను. 

క్రీ.శ. 1325లో, పిచ్చివాడని నిందపాలయిన మహమ్మద్‌బిన్‌ తుఘ్లకు 
సులానై, 1327లో, తుంగభద్రా తీరమందలి కంపిలి రాజ్యమును కూలదోసెను. 


తః 
(టం 


వేదం వేంకటరాయశాస్త్రి 


కంపిలిరాయుడు వీరమరణమందెను గాని ఆతని పుత్రులును, అల్లుళ్ళను, 
బంధువులను బంధింపబడిరి. మిగిలిన రాజ్యములలో పెద్దది వీర బల్లాలదేవుని 
హెయసల కర్ణాటకము. 1827లో మహమ్మదీయులు ద్వార సముద్రమును 
ధ్వంసమొనర్చగా మూడవ బల్లాలుడు ఎదురుతిరుగక ఢిల్లివారికి అరిగాపై, తన 
రాజధానిని ద్వారసముద్రము నుండి తిరువణ్లామలకును, ఇంకను ఇతరత్ర 
మార్చుకొనుచు నిలిచిన చోట నిలువక తిరుగుచుండెను. జనులలో స్వాతంత్ర్యాఖి 
లాష యుండినను సామర్ధ్యములేదు, మానాభిమానములుండినను ఐకమత్యము 
లేదు. ఓరుగంటి నుండి ఒడ్డాది వజకును, కంపిలి నుండి కన్యాకుమారి వజకును 
ప్రజలు పరితపించి పోవుచుండిరి. కాకతీయులు కంపిలిరాయలు, చోళ పాంద్యాది 
ప్రభువులు పోయిన తర్వాత అంతటి పరాక్రమ వంతులైన నాయకులుండవలసిన 
ఆవశ్యకత అందరికిని తోచినది. భగవంతుని యను[గగ్రహమువలన 
మహమ్మదీయుల యసామర్థ్యమే హిందూరాజులకు సామర్థ్యమునిచ్చినది. 


మాడం నత్తా 


ప్రథమ భాగము 
ఆంధ్ర జాతీయోద్యమము 


ఆనాటి హిందూ నాయకుడుగా అందరికిని ఆదరపాత్రుడైనాడు ముసునూరి 
ప్రోలయ నాయకుడు. ప్రోలయ వేమారెడ్డి, రావు సింగమనాయకుడు, చోడ 
భక్తిరాజు ప్రధానులుగా డెబ్బది యేడుగురు నాయకులు అతనికి సాయపడిరి. 
ప్రతాపరుద్రుని ప్రాణ పరిత్యాగమును విని చింతించి, తమకు తాము 
స్వాతంత్రాభిలాషులైనను, ఒక్క జాతీయ సమితిగా నేర్పడి, ప్రోలయ నాయకుని 
తమకథధ్యక్షునిగా నెన్నుకొనిరి. ఈ స్వాతంత్ర్య సమర చరిత్ర వివరముగా తెలియక 
పోయినను స్థ్రూలముగ రెండు ఘట్టములుగ చరిత్రకారులు నిర్ణయించినారు. 
క్రీ.శ. 1800లో ప్రోలయ నాయకుని మరణ పర్యంతమొక ఘట్టము. “జాతీయ 
సమితి యేర్పడిన పిమ్మట జాతీయ దళములను రెండు పాయలుగా చీల్చిరి. 
అందొకటి ప్రాలయనాయకుని యాధిపత్యము క్రింద తీరాంధ్రదేశమును తురకల 
నుండి జయించి పారతంత్ర్య విముక్తి గావించుటకు బయలువెడలినది. తీర 
భూమియందు తురకల బలము లతిశయముగ నుండుట చేత ప్రోలయ వేమ 
భక్తిరాజాది సుప్రసిద్ధనాయకులెల్లరు నతనికి బాసటయె నిలిచిరి.... దక్షిణమున 
కందుకూరు నుండి ఉత్తరమున కళింగము వణకు గల తీర రాష్ట్ర మంతయు 
జాతీయ నాయకుల యధికారము క్రిందికి వచ్చినది... భద్రాచలము దగ్గరనుండు 
రేకపల్లి రాజధానిగా ప్రోలయ నాయకుడు తానుద్ధరించిన రాజ్యమును 
పాలింపసాగెను.” (నే. వెం. విజయ.సా.పు. 7) 

1327లో కంపిలిని జయించిన తర్వాత తుఫ్లుకుసుల్తాను, కంపిలితో కూడ 
పశ్చమాంధ్రమును కలిపి యొక రాజ్యముగా నేర్చజచి, 1828లో మల్లిక్‌ నాయబ్‌ 
అనువానిని రాజప్రతినిధిగ నియమించి ఢిల్లీకి వెడలెను. ఇంతలో ఆంధ్ర 
జాతీయోద్యమ వార్తలు విని, జనులు, మహమ్మదీయులకు ఎదురు తిరిగి 
ఉద్యమమునకు ప్రోద్చల మీయసాగిరి. ఆరవీటి సోమదేవరాజాదులు కర్నూలు, 


వేదం వేంకటరాయశాస్త్రి సుం 


రాయచూరు, ముదుగల్లులను మాత్రమేగాక ఏతగిరిని కూడ జయించి ఆనెగొందినే 
తాకిరి. మల్లిక్‌ మహమ్మదు ఆరువేల గుజ్జిములనిచ్చి సంధి చేసికొనెను. 1333లో 
ఇదే అదనని, మధురను పాలించుచుండిన సర్దారు సయ్యద్‌ జలాలు, సుల్తాన్‌ 
జలాయిద్దీన్‌ ఆహసన్‌షా అని బిరుదు వహించి స్వతంత్రుడాయెను. ద్రావిడ 
దేశజనులు తల్లడిల్లసాగిరి. తీరాంధ్ర పశ్చిమాంధ్రములు జయింపబడినను 
తెలంగాణ మింకను స్వాధీనము కాలేదు. జాతీయ నాయకుల కింకను 
చేయవలసినది చాల గలదు. 

ఇంతలో 1330 ప్రాంతమున ముసునూరి ప్రోల'యనాయకుడు మరణించి 
అతని తమ్ముని కుమారుడు కాషయనాయకుడు జాతీయోద్యమాధ్యక్షుడాయెను. 
పెత్తండ్రికంటెను విశాలహృదయము దూరదృష్టి కలవాడుగాన మహమ్మదీయులను 
తజుముటకు యావద్దక్షిణ భారతీయ సంఘీభావము ఆవశ్యకమని గ్రహించి, 
తమ యుద్యమమున నింకను చేరనివాడును, మహాబలశాలియునైనా హోయసల 
ముమ్మడి బల్లాలరాయని తానే స్వయముగ దర్శించి ఒక ప్రణాళిక కుదుర్చుకొనెను. 
ఆంధ్రదేశ చరిత్రలో ఎన్నడును కనివిని యెజుగని సామరస్యమును కాపయ 
నాయకుడు సాాధించెను. 

దైవమనుకూలించెను. సోమదేవరాజుతో సంధి చేసికొన్న మల్లిక్‌ 
మహమ్మదు తన నిస్సహాయతను తెలుపుచు ఢిల్లీని సాయమభ్యర్థించెను. పిచ్చి 
తుష్లుకు ఆలోచించెను. కంపిలి రాజ్యమును జయించిన కాలమున చెజిపడ్డవారిలో 
ఇస్తామును స్వీకరించి తనకు విధేయులుగా నుండిన కంపిలి రాజబంధువులను 
హరిహర బుక్క రాయులును పంపిన అంతయు చక్కబడునని తలంచి వారిని 
గొప్ప సైన్యముతో పంపెను. 

సంగమరాజసోదరులు 

ఈ సోదరులిరువురు పూర్వము కాకతి ప్రతాపరుదుని యొద్ద 
భాండాగారాధిపతులుగా నుండి, ఓరుగల్లు పతనానంతరము కంపిలికివచ్చి, 
కంపిలిరాయల కుమార్తెలను పెండ్లి చేసికొని రాజబంధువులై ఉన్నతాధికారములను 


విజయనగర యుగము ఈ 6 


సంపాదించికొనిరి. వీరు ఐదుగురు సోదరులు - హరిహరుడు, కంపడు, బుక్కడు 
మారప్పు, ముద్దప్ప; తండ్రి సంగమరాజు, మంగళ నిలయమను చోటినుండి 
పాలించుచుండెనట. ఇది ఏదో తెలియుటలేదు. తల్లి మేళాంబిక, వీరిది యాదవ 
కులమని శాసనములలో కలదు. వీరు ఆంధ్రులు కారనియు, కర్ణాటకులనియు, 
ఆంధ్రులనుట కాధారములు లేవనియు కన్నడ రచయితలు వ్రాయుచున్నారుగాని 
వారి వాదములో బలము లేదు. నెల్లూరి శాసనములలోని (౫.0. 111166. 7) 
బుక్కరాయొడయలు సామ్రాజ్య స్థాపకుడైన బుక్కరాయడో లేక అతని పితామహుడో, 
(౫౦1111. 147) తారీఖు 1314లో కాక 1374లోగాని, ఏది ఎటులున్నను, 
హరిహర బుక్కరాయ సోదరులు ప్రతాపరుద్రుని కొలువులో నుండిరన్న పాఠరంపరిని 
- విద్యారణ్య వృత్తాంత కాలజ్ఞానములలో గలదానిని పనికిరాదని ఓ్రతసిపుచ్చుటకు 
కారణమగుపడదు. మీదు మిక్కిలి - వీరు ప్రతాపరుద్రుని కాలముననే, ఓరుగంటి 
యుద్ధముననే మహమ్మదీయులచే బంధింపబడిరని, కంపిలిని స్మరింపకయే 
విద్యారణ్య వృత్తాంతమున కలదు. ఇతర వాజ్మయాధారములను వీనికి 
అనుకూలముగా నున్నవేగాని ప్రతికూలములు గావు. వీరు మతాంతర ్రవిష్టులైరని 
వాచ్యముగ కాలజ్ఞనమున లేదట. లేకపోయిన నేమి, ఉన్నది పనికిరాదా? 
హిందువులకు ప్రశస్తికరముగాదని మానిరేమో. మహమ్మదీయ చరిత్రకారుల 
సాక్ష్యము - వీరు మతాంతర ప్రవిష్ణులై, మరల తమ మొదటి మతమును స్వీకరించి, 
సుల్తానునకు విరోధులై రనునది - కలదు గదా. కాబట్టి, సకల విషయ సమాకలన 
పూర్వకముగా శ్రీ నేలటూరి వెంకటరమణయ్య గారి నిర్ణయమే సాధువుగా 
కనబడుచున్నది. వీరు హొయనల బల్త్లాలుని కడకొలువు చేసినట్లు 
శాసనాధారముగాని, పాఠరంపరిగాని బొత్తిగా లేదు. పైగా, ఈ యిరువురేగాక 
ఓరుగంటితో సంబంధముండి విజయనగరమునకు వచ్చినవారు చాలామంది 
కనబడుచున్నారు. ఈ విషయము గంగాదేవి విరచితమైన మధురా విజయమందలి 
యుపోద్దాత శ్లోకమువలన విశదమగును. కవయిత్రి ఆంధ్రదేశముతోను, 
అందులోను నెల్లూరుతో తనకు గల యభిమాన మును, తిక్కన స్నోతముచే 


వేదం వెంకటరాయశాప్రి 7 


తెల్పినది. అట్లే బుక్కరాయల యాఖథ్రితుడు నాచన సోమనాథుడు తిక్కన భక్తుడు. 

ఈ హరిహర బుక్కరాయ సోదరులెప్పుడు దక్కనుకు వచ్చిరో తెలియదుగాని 
క్రీ.శ. 1330 ప్రాంతమై యుండవలెను. 1828లో తుఘలక్‌ దక్కను నుండి 
డిల్లీకి పోయెను గదా. 1827లో కంపిలి నుండి ఖైదుపోయిన వీరు, భవ్యులుగా 
మెలిగి, సుల్తాను నమ్మకమునకు పాత్రులుగా నగుటకు కొంత వ్యవధి కావలెను. 
1328లో మల్లిక్‌ నబి ఢిల్లీకి సహాయమును వ్రాసికొనెను. అచ్చటి నుండి వీరిని 
పంపుటకు ఒక సంవత్సరముపైన నైయుండదా. మధుర సుల్తాను 1333లో 
తిరుగుబడెను గదా, అతని దండించుటకు సుల్తాను రెండు మార్లు సేనలు పంపి, 
అవి అతనితోనే చేరిపోయి, తర్వాత తుఘ్లుకు తానే రావలసి వచ్చెను. ఓరుగంటిలో 
ఒక నెలయుండి, మహామారి వ్యాధిచేత బాధపడి, తన సైన్యమంతయు 
నాశనముకాగా, మధుర దండయాత్ర మానుకొని, ఓరుగంటి ప్రాంతమునకు 
మల్లిక్‌ మక్పూలును, (గన్నయను) పశ్చిమ తెలంగాణమునకు ఆఫ్‌ఘునువాదైన 
నుస్రత్‌ఖాన్‌ అనువానిని నియమించి ఢిల్లీకి దేవగిరి మీదుగా మరలెను. కంపిలి 
మీదుగా పోనందువలన నాటికింకను హరిహర సోదరులు తిరుగబడ లేదేమో. 
తిరుగబది స్వాతంత్ర్యము ప్రకటించియుండిన వారిని దందించి యుండదా. అట్లుగాక 
1334లో మరలిపోవుట చూడగా వారింకను తిరుగబడలేదని తెలియుచున్నది. 
పోనిండు, హరిహరబుక్కయ్యలు దక్కనువచ్చి ఓడిపోయి యుండినను వారికి 
సాయమైనను వచ్చియుండడా? కాబట్టి క్రీ.శ. 1334కు తర్వాతనే సుల్తాను 
వారిని దక్కనుకు పంపియుండును. సంగమ సోదరులు కంపిలికి వచ్చుటయు, 
వారిని సోమదేవరాజాదులను బల్లాలుడును ఓడించు టయు, వారు విద్యారణ్యుల 
నాశ్రయించి విజయనగరమునకు పునాదులు వేయుటయు (13836), అది మొదలు 
ఆనెగొందినుండి ఏడేండ్లు పరిపాలించి 1343లో విజయనగరమును చేరుటయు 
చూడగా 1384 నుండి 1836 లోపలనే వీరి రాకయు, ఓటమియు, విజయనగర 
నిర్మాణమును జరిగి యుండవలెను ఈ రాజకుమారులు తమ మొదటి 
పరాజయముతోనే, పరిస్థితులు గ్రహించి, విద్యారణ్యుల తోడ్పాటులేనిచో తమకు 


విజయనగర యుగము అ 8 


జరుగదని గుర్తించి, వారిని వెనువెంటనే ఆశ్రయించి యందురు. హరిహర 
బుక్కసోదరులు చాల బుద్ధిమంతులు, సమయోచితముగా మెలగగల నేర్పరులు. 
అనేకులు అభిజాత్యామానులు, ప్రతాపరుద్రుని వంటివారు, ఆత్మహత్య చేసికొనిరి. 
నాగయ గన్నసేనాని వంటివారు ఇస్లామును ప్రీతితో స్వీకరించిరి. కాని వీరు 
ఇస్తాము స్వీకరించి, కాలము ననుసరించి యుండి, స్వామివారి కరుణచేత పునీతులై 
మరల హిందువులై ధర్మోద్ధరణకు పూనుకొనిరి. పైగా వీరిని చెలిబట్టిన వాడు 
పిచ్చి తుఘ్లుకు, ప్రతాపరుద్రుని పట్టినవాడు ఘ్యూజుద్దీన్‌. ఇరువురు సుల్తానుల 
స్వభావములు వేణు. ప్రతాపరుద్రుడు వయోధికుడు, వీరో అవివాహితులుగా 
నుండి అప్పుడే పెండ్లిచేసుకొనినవారు. జీవితాశ గల యువకులు. పిచ్చితుఘ్లుకు 
చదువుకొన్నవాడు. మహాక్రూరుడే గాని సామాద్యుపాయముల చేత అతని 
వంచించుట సులువు. సంగమ సోదరులు, ఇన్లామువలన దేశము పడు బాధలు 
చూచి, సమయోచిత ముగా మెలగి, సదవకాశమును పురస్కరించుకొని మరల 
దేశోద్ధరణ మొనర్చిన వారు. 

“సుల్తాను మహమ్మదుయొక్క దండయాత్రవలన తుఘ్లుకు సామ్రాజ్యము 
యొక్క పాదుగదలి సంధులు సడలినవి... బలము సన్నగిల్లినది. సుల్తాను... 
పరువు ప్రతిష్టలు డిందువదినవి... ఆంధ్రనాయకుల భయము తీరినది..... 
కాపషయనాయకుడు దేశము నాక్రమించుకొనెను.... మల్లిక్‌ మక్పూలు పరారి 
చిత్తగించి ఢిల్లీ మార్గమును బట్టెను. ఓరుగల్లు... స్వతంత్రాంధ్రరాజ్యమునకు 
రాజధాని యాయెను.” 

విద్యారణ్యస్వామి 

విద్యారణ్యస్వామి సామాన్య సన్యాసిగాడు. శృంగేరి పీఠమునకు చెందిన 
వాడు. విద్యాతీర్థస్వామికి శిష్యుడు. ఆదిశంకరుల శృంగేరి పీఠమునకు హిందువుల 
మీదగల పలుకుబడి ఇంతంతగాదు. మల్లిక్‌ మక్పూల్‌ వలె పారిపోక నిలిచిన 
వీరిపై స్వామివారు కనికరించి, విశాల హృదయులుగావున, బలాత్మారముగా 
మతాంతర ప్రవిష్టులుగాన ప్రాయళ్చిత్తయోగ్యులని తమ గురువులు వారిని, 


వేదం వేంకటరాయశాస్త్రి ఈఅ౦ 


సకల బ్రాహ్మణానీకమును ఒప్పించి, జాతీయాభిమానముతో వారలను పునీతులు 
నొనర్చిరి. అంతేకాదు, విద్యారణ్యులొక క్రొత్త మార్గమును కూడ కనిపెట్టిరి. 
పూర్వము హరిశ్చంద్రుడు దక్షిణ భారతదేశమునంతటిని పంపా విరూపాక్షస్వామి 
వారికి దానమిచ్చెనని యొక విశ్వాసము కలదు. దాని నాధారపరచుకొని 
అన్యాక్రాంతమైన యాభూమిని మరల స్వామి కొజకు జయించుటకును హిందూధర్మ 
పునరుద్దరణమునకును హరిహర బుక్కరయలను నీయమంచి విద్యాతీర్థ గురువుల 
సమ్మతినంది, ఆ రాజకుమారులకు తగు ప్రాయళ్చిత్త మాచరించి, కంపిలి 
రాజ్యపాలనను తొలుత నియమించిరి. రాష్ట్ర ప్రజలును దొరలును ఆచార్య 
శాసనము నంగీకరింపగా క్రీశ 1336, ఏప్రిలు 18వ తేది పంపా విరూపాక్ష 
స్వామి సన్నిధియందు హరిహర రాయలకు పట్టాభి షేకముచేసి, ఆ శుభ 
ముహూర్తమందే, స్వామివారి దేవాలయముచెంత విద్యానగరమును నూతన 
రాజధానిని నిర్మించుటకు శంకుస్థాపనము చేయించిరి. విజయారంభము కొఅకు 
నిర్మింపబడిన దగుటచే విజయనగరమును, విద్యారణ్య స్థాపితమగుటచే 
విద్యానగరమనియు ఆదినుండియు రెండు పేర్లేర్చడినవి. రాజమంతయు భగవంతుని 
సొమ్ము గావున హరిహర రాయలాది రాజులందరును తమ శాసనములలో 
చివర తమ సంతకము చేయక థీ విరూపాక్షయని సంతకము చేయుచుండిరి. 
రాయల దానధర్మాదులు స్వామి సన్నిధియందే జరిగెడివి. రాజధానియు కోవెల 
చెంతనే యుందెడిది. రాజులు శ్రీ విరూపాక్షదాసులు. (చూ.నే.వెం. గారి 
విజయనగర సామ్రాజ్యము పు. 12) 

ణీ విద్యారణ్యులను గుటించి కొంచెము వివరింపవలెను. వీరాంధ్రులు 
కారని కొందరి యభిప్రాయము. మాధవాచార్యుల వారే సన్వసించిన తర్వాత 
విద్యారణ్యులైరి. తండ్రి మాయణాచార్యుడు, తల్లి శ్రీమతి, సోదరులుసాయణ 
భోగనాథులు; భారద్వాజ గోత్రము, బోధాయన సూత్రము, ఆంధ్రబ్రాహ్మణులలో 
బోధాయన సూత్రము వారు లేరట. కాని వీరు కృష్ణాతీరము నుండిపోయిరని 
కెళదిన్సప విజయమును, ఓరుగంటి వాస్తవ్యులని విద్యారణ్య వృత్తాంతమును 


విజయనగర యుగము ౪ 10 


తెలుపుచున్నవి. ఈయన బుక్కరాయలకు మంత్రిగా కూడ నుండెను. బుక్కరాయల 
యన్న హరిహరుని తమ్ముడు, కంపరాయలు ఉదయగిరి రాజధానిగా నెల్లూరు 
మండలము నేలుచుండిన కాలమున అతనికి సాయుణాచార్యులు మంత్రి. ఉ 
దయగిరిని జయించుటకు మాధవ సాయణులు తోద్చడిరి. వీరు ఆంధ్ర 
బ్రాహ్మణులలో ములకనాటి వారని యొక యైతిహ్యము కలదు, శృంగేరి 
పీఠాధిపతులు పరంపరగా ములకనాటివారే వచ్చుచున్నారు. విద్యానగర నిర్మాణము 
గుఖజించికూడ వివాదము కలదు- హరిహరరాయలా, బుక్కరాయలా, లేక 
విజయధ్వజుడని వీరికి ముందు వాడాయని. తత్పూర్వమే విజయధ్వజనిచే 
నిర్మింపబడిన నగరమును వీరు గ్రహించిరట. ఇది సరికాదు. విద్యారణ్యుల 
తోడ్పాటును, విద్యాతీర్థుల యాశీర్వాదమున హరిహర బుక్కరాయ సోదరులే 
నిర్మించిరనుట యొప్పును. ఒక్క విద్యారణ్యులే గాదు వారి బంధువర్గ మంతయు 
తోద్పడినట్లు తెలియుచున్నది. 

దీనికి ప్రోదలముగా మరియొక ప్రధానాంశమును కూడ తప్పక 
పరిశీలింపవలయును. విద్యారణ్యులు ఒక్క శృంగేరి ఆచార్యులు యామోదమునే 
గాక కంచి కామకోటి పీఠాధిపతుల యాశీస్సులను కూడ (గ్రహించినట్లు 
తోచుచున్నది. ఈయనకు విద్యాతీర్థులు, భారతీతీర్థులు, శంకరానందులనువారు 
గురువులట. సర్వజ్ఞ విష్ణువను పండితుడు ఆశ్రమ స్వీకారానంతరము 
విద్యాతీర్భుడనబడి కంచి కామకోటి పీఠాధిపతి యాయెననియు, ఆయనకు 
భారతీతీర్థుడు, శంకరానందుడు, వేదాంతదేశికుడు, మాధవ సాయణులు 
శిష్యులనియు, అందు వేదాంతదేశిక శంకరానంద భారతీ తీర్థులు వయసులో 
పెద్దవారనియు వారికంటె మాధవాచార్యులు వయసున చాల చిన్నవారనియు, 
పునరుద్ధరింపబడిన శృంగేరి పీఠమునకు విద్యాతీర్థులు భారతీతీర్థుల నియమించి, 
తన చోటికి భారతీతీర్ణుల కడ ఆశ్రమము [గ్రహించిన శంకరానందుల 
నియమించిరనియు, మాధవులు విద్యాతీర్థుల కడ విద్యలభ్యసించి, శంకరానందుల 
కడ తత్వోపదేశమును పొందిరనియు, మాధవాచార్యులే, విద్యారణ్యు లైరనుటకు 


వేదం వేంకటరాయశాస్త్రి ఇ 11 


ఇవన్నియు నిదర్శములనియు కొందజు వ్రాసియునా న్నరు. (న. పేరరాజు వు. 
30-31 స [0220800 

ఇదంతయు వాస్తవ మగునేని శ్రీకాంచి కామకోటి పీఠము కూడ ఈ 
భారతీయ జాతీయాభ్యుదయమును తోద్పడి యుండవలెను. చారిత్రక సమన్వయ 
మున పెక్కు చిక్కులున్నట్లే దీనికిని లేకపోలేదు. వేదాంతదేశీకాదులు వాస్తవముగ 
పెద్దవారే. దేశికులు విద్యారణ్యులకన్న దాదాపు ముప్పది నాలుగు సంవత్సరములు 
పెద్దవారట. (చూ. ఎం. కృష్ణమాచార్యుల సంస్కృత వాజ్మయ చరిత్ర. ) కొందరు 
తలంచునట్లు వీరు బాల్య సహాధ్యాయులెట్లు కాగలరు? ఏదైన ప్రత్యేక విద్యయందో, 
ఉపదేశ గ్రహణమందో కొంతవయసు చెల్లిన తర్వాత ఉండిరేమో! అట్టి వీరి 
గురువర్యుల వయసెంతో! వేదాంత దేశికులు చరిత్ర నింకను చక్కగా పరిశోధింప 
వలసియున్నది. విద్యారణ్యులు వేదాంతదేశికులను విజయనగరమునకు 
సమ్మానార్థము ఆహ్వానించిరనియు, వారు తమకు రాజ సమ్మానాదులు అక్కరలేదని 
బదులిచ్చిరనియు, అందులకు దేశికుల శ్లోకములు కలవనియు చూపువారు 
కలరు. కాని విద్యారణ్యులు ఏమి చెప్పి పంపిరో, ఏ యుద్దేశముతో దేశికుల 
వారిని ఆహ్వానించిరో తెలియదు. వాస్తవముగా, హరిహర బుక్కరాయల 
విషయమున దేశికుల వారిని ఆహ్వానించిరో తెలియదు. వాస్తవముగా, హరిహర 
బుక్కరాయల విషయమున దేశికుల ఆశీస్సులను కూడా విద్యారణ్యులు 
ఆపేక్షించియుందురు. ఈ యభిప్రాయమునకు, తర్వాతి రాజకీయ చరిత్ర బలము 
సచ్చుచున్నుది. శ్రీరంగదేవాలయమున ప్రవేశించి యుండిన మహ హామ్మదీయ సర్దారును 
మెల్లగ లేవదీసి, శత్రు వినాశమునుండి దాచి కాపాడుచుండిన న పన 1. మి 


విగ్రహమును, బుక్సరాయల కుమారుడు కంపరాయలును, వారి న 


విద్యారణ్యులు ఎనుబది యైదేండ్లకు పైబడి జీవించిరి. దేవ్యపరాధ 


విజయనగర యుగము ౪ 12 


రధికముపనీతే వయసి”), వీరిని గూర్చిన పెక్కు కథలున్నవిగాని అన్నియు తు. చ- 
తప్పక యథార్థములైనను కాకపోయినను ఒక్కటి మాత్రము ఒప్పుకొని 
తీరవలయును. హిందూ ధర్మోర్ధరణమునకు విద్యానగర న్థాపనమును ప్రధానపాత్ర 
ఆయనదే. ఆయన వట్టి శంఖుస్థాపన మాత్రకారకుడుగాదు. మహామేధావి, ఆది 
శంకరుల తరవాత అంతటి మహాత్ముడు. ఆది శంకరులు సకల భారత సమైక్యమునకు 
పునాదులు వేయగా, ఈయన, తన కాలమునకు అది కుదరదని (గ్రహించి, 
సకల దక్షిణదేశ సముద్ధరణమునకు పునాది వేసెను. కృష్ణానదికి దక్షిణమండలి 
భారతదేశమును మహమ్మదీయాక్రంతము కానీయక కాపాడుటకు చేసిన పనులలో 
ప్రధానాంశములు. 

(01) కృష్ణా తుంగభద్రలకు దక్షిణముగా రాజధానీ నిర్మాణముచేత రక్షణము. 

(2) రాజ్యము దేవుని దనుటచేత హైందవ జన సానుభూతి. 

(3) హరిహర బుక్కరాయలకు ప్రాయళ్చిత్తము చేసి మరల చేర్చుకొనుట 
చేత అట్టి బలాత్కార పతితుల కెందరికో గతి కల్పించుట. 

(4) శ్రీ జగద్గురువుల ఆమోదము పొందుట చేత సకల భారత రాజన్య 
జనామోదమును సంపాదించుట. 

సకల విద్యాపారంగతుడు, ఇట్లు రాజకీయముగా హిందూ ధర్మర్మోద్ధరణము 
చేయుటేయగాక వేదములకును, ధర్మశాస్తములకును, వేదాంత (గగంథములకును, 
తానును తన సోదరులును భాప్యములు వ్రాయుటయేగాక ఎందజో పండితులను, 
కవులను, విద్యావంతులను పోషించి వందల కొలది గ్రంథములు వ్రాయించెను. 
కాకతీయ ప్రతాపరుద్రుని యాస్థాన కవిపందితులందలజును విజయనగరము 
నాశ్రయించిరి. ఈ మహనీయుడు తాను ప్రారంభించిన మహోద్యమము - 
రామేశ్వరము దాక హిందూ ప్రాభవమును నెలకొల్పుట - నెజవేరుటను 
కంటితోచూచి కృతకృత్యుడై తనువు చాలించెను. ఈయన యాజ్ఞకు బద్దులై హరిహర 
బుక్క్మరాయ సోదరులు అంతయు నెజవెర్చిరి. 


విజయనగర నిర్మాణము 
క్రీ.శ. 1886వ సంవత్సరమ మే నెల 4తారీఖున, శనివారమునాడు, 


వేదం వేంకటరాయశాస్త్రి ఈ 13 


హరిహర రాయల పట్టాభిషేకమును విద్యానగర నిర్మాణమునకు శంకుస్థాపనయు 
జరిగినవి గదా. నగర నిర్మాణమునకు ఏడేండ్లు పట్టినవి. 1943లో పూర్తియై 
రాజధానియైనది. అంతవరకు అనెగొంది యందుండిరి, హరిహర రాయల కన్న 
బుక్కరాయలే జైత్రయాత్రలు చేసి సామాజ్యమును సంపాదించినవాడు. ఆదిలో 
వీరి రాష్ట్ర వైశాల్యము చాలతక్కువ. “కర్ట్ణాటకమున బళ్ళారి చిత్రదుర్గ కచూరు 
శివమొగ్గ ధార్వాడ జిల్లాలను ఆంధ్రదేశమున రాయచూరు కర్నూలు అనంతపురము 
కడప కోలారు జిల్లాలను నెల్లూరు చిత్తూరు జిల్లాలలో విశేష భాగమును అతని 
యధికారమునకు లోనై యుండినవి. ఈ రాష్టమంతయు హరిహర రాయలకెట్లు 
స్వాధీనమాయెనో తెలియదు. జయించినట్లెచ్చటను చెప్పియుండలేదు. ఒకవేల 
హరిహరరాయలను.... నియమించుటకు పూర్వమే యీ రాష్టమంతయు నా 
మండలాంతర్లతమై యుండెనేమో” “నెల్లూరు మండలములోని కందుకూరి నుండి 
యుత్తరమున కృష్ణానది వణకు పశ్చిమమున శ్రీశెలాహోబలముల నుండి తూర్పున 
సముద్ర పర్యంతము గల రాష్ట్రము ప్రోలయవేమారెడ్డి యధీనమున నుండెను”. 
అద్దంకి అతని రాజధాని. రెడ్డి రాజుల జన్మస్థానమైన నెల్లూరు ప్రాంతము ఆది 
నుండియు వారి యధీనమున నుండక విజయనగర రాజుల పాలనలో నుండుట 
గుర్తింపదగినది. కాకతీయుల కాలమున నెల్లూరు రాజులు వారికి లోబడియుండిరి. 
తర్వాత కంపిలిరాయల కాలమున నెట్లో తెలియదు. మధురావిజయ కావ్య రచయిత్రి 
గంగాదేవి కావ్యారంభమున తిక్క యజ్వను స్తుతించుట ముందే (గగ్రహించితిమి. 
నెల్లూరివారును ఓరుగంటివారును ఆది నుండియు విజయనగరమందు 
కనబడుటయేగాక, కంపరాయలును సాయణా చార్యులును మొదటి నుండియు 
నెల్లూరు ప్రాంతమందే యుండుట వలన నెల్లూరు సంగరాయ మాధవాచార్యుల 
జన్మస్థానమాయని తోచుచున్నది. 

ఆరంభమందే బుక్కరాయలు మాధవాచార్యుల సాయమున ఉదయగిరి 
దుర్గమును సాధించెను. ఇది అద్దంకి రెడ్డి రాజ్యాక్రమణమునకు అంకురార్పణము. 
వెనువెంటనే క్రీ.శ. 1337-88లో హెయ్సల వీరబల్లాలునితో పోరాడి 1840లో 


విజయనగర యుగము ౪ 14 


'పెనుగొండను జయించెను. ఈ కాలమున హోయసల రాజు మధుర సుల్తానుతో 
పోరాడుచుందెను. ఆంధ్ర దేశ ప్రజల స్ధితి ఎట్లు దుర్చరముగా నుందెనో ద్రావిడుల 
స్టితి అంతకన్న శోచనీయంగా నుండెను. దేవాలయములు పాడుపడినవి. జనులు 
దిక్కుతోచక రక్షణకొఅకు నలుదిక్కులకు పాజిపోవుచుండిరి; వాణిజ్యము, కృషి 
అంతయు అదృశ్యమయ్యెను. ఇట్టి సమయమున హెయసల మూడవ బల్లాలుడు 
ఎడతెగక మధుర సుల్తానుతో పోరాడుచుండెను. విజయనగరమువారిని 
ఎదిరించుటకు ఆతనికి అవకాశము దొరకలేదు. అతడు చాలా బలవంతుడుగాన 
మహమ్మదీయులు నిలువజాలక యుండిరిగాని అతని పొరపాట్ల వలన చక్కని 
యవకాశములు జాటిపోయి అతడే శత్రువుల చేత మడిసెను (1342). ఇంతలో 
క్రీ.శ. 1348న కంపరాయలు ఉదయగిరి రాజ్యాధిపతి యాయెను. సాయణా 
చార్యుడీతనికి మంత్రియాయెను. బుక్కరాయల దృష్టి తమిళదేశము మీదికి 
మరలెను. బల్లాలుని కుమారుడు విజయనగరము వారికి స్వాధీనుడాయెను. 
తుళు రాజ్యము కూడ లోబడగా క్రీ.శ. 1346 మార్చి 9తారీఖున హరిహర 
సోదరులు శృంగేరియందు విద్యాతీర్థ శ్రీపాదుల యధ్యక్షత క్రింద విజయోత్సవము 
చేసికొనిరి. అప్పటికి విజయనగరము నిర్మితమై నగర ప్రవేశమై యున్నది. తర్వాతి 
రాజు లెందరో లెక్కలేని నూతన నిర్మాణముల చేత నగరము నభివృద్ధి యొందించి 
దేశాంతర ఖండాంతరములవారు వచ్చి చూచి ఆశ్చర్యపడి వర్ణించునంతటి 
మహోన్నత వైభవము నందెను. ఇది నేటి బళ్ళారి జిల్లాలోని హెస్పేట 
రైల్వేస్టేషనుకు దాదాపు పది పండ్రెండు మైళ్ళ దూరమున తుంగభద్రానదీ తీరమున 
హంపి యను గ్రామమందలి పంపా విరూపాక్ష క్షేత్రమునకు చుట్టును పాడుపడిన 
నగరముగా నున్నది. కొన్ని మైళ్ళ పొడవున హంపి శిధిలములను చూడవచ్చును. 
దీని ప్రాచీన వైభవమును శ్రీ కొమజ్టాజు లక్ష్మణరావుగారు తమ మహమ్మదీయ 
మహాయుగమున చక్కగ వర్ణించియున్నారు. 

ఇట్లు మహానగరము నిర్మించుకొని, అందు ప్రవేశించి, విజయోత్సవము 
చేసికొన్న తర్వాత సాగింపవలసిన కార్యక్రమములు అపారముగా నుందెను. 
అందు ప్రధానము మధుర సుల్తానుపై దండయాత్రయు, రాజ్యవస్తరణమును. 


హా 9న ర్తూ. 


వేదం వేంకటరాయశాస్త్రి 1౫ 15 


ద్వితీయ భాగము 
రాజకీయ చరిత్ర 


విజయనగర రాజకీయ చరిత్ర ఎడతెగని పోరాటములచే నిండియున్నది. 
ఆది నుంది అంతమువజకు హిందూ మహమ్మదీయులును, హిందూ రాజ్యముల 
లోనే పరస్పర యుద్ధములను ఆంధ్రదేశపు ఎల్లలు మారుచుండుటయు ఇది 
ప్రధాన లక్షణము. బుణశేషము, శత్రుశేషము లుంచరాదన్న పెద్దల నానుడిని 
పాటింపకపోయినందుల ఫలము. 

క్రీ.శ. 1351లో పిచ్చితప్లుకు మరణించి ఫిరోజు తుఘ్లకు సుల్తానాయెను. 
ఈ కాలమున మధురా విజయము కొంత సమకాలిక రాజకీయముల వలన 
వెనుకబడినది. తెలంగాణ తీరాంధ్రములను హిందువులు జయించినను వారిలో 
మరల ఐకమత్యము పోయినది. ముసునూరి కాపషయనాయకుడు తెలంగాణములో 
చాలా భాగమును జయించినను వెలమలును రెద్దిరాజులను ఆతనితో చేరక 
విడివడిరి. హిందువులకు శాశ్వతముగా పక్కలోని బల్లెము బహమనీరాజ్యము. 
క్రీ.శ. 1847వ సంవత్సరం అల్లాయుద్దీన్‌ హసన్‌ గంగు గుల్బర్గలో బహమనీ 
రాజ్యమును స్థాపించెను. మహమ్మదీయ మతమును దేశమంతయు నెలకొల్ప 
కంకణము కట్టుకొని నిరంతరము హిందూ రాజులను బాధించుచుందెను. 
హరిహరరాయల కాలమున ఉత్తర దక్షిణములలో మహమ్మదీయులుండినందువల్ల 
ఇరు పార్వముల పోరు తప్పినది కాదు. కృష్ణా తుంగభద్రల కుత్తరపు శత్రువుల 
కన్న దక్షిణమందలి వారిని నిర్మూలించుట ఎంతయు ఆవశ్యకమాయెను. కాని 
మధురమహమ్మదీయులకు సాయముగా బహమనీవారు ఉత్తరమునుండి 
ఎత్తివచ్చుటచేత దృష్టి రెండుగా చీలిపోయినది ఉత్తరపుటెల్లను ఒకవైవు 
కాపాడుకొనుచు దక్షిణమున పోరాదవలసియుందెను. కాపయనాయకుడు 
విజయనగరము వారితో చేరినట్లు కానరాదు. 


విజయనగర యుగము ఈ 16 


హరిహరరాయలు క్రీ.శ. 1357లో మరణించెను. కృష్ణా తుంగభద్రల 
యంతర్వేది యంతయు కాకపోయినను చాలభాగమును బహమనీవారు 
హరించిరి. ఇరువదేంద్లు పాలించి, ఉత్తరమున కొంత ర్యాష్టము పోయినను, 
మొదట చిన్న సంస్థానముగా నుండిన దానిని పెద్ద సామ్రాజ్యముగా చేసెను. 
కొంత దైవానుకూల్యమును కలిగినది. ఆచార్యులు, మంత్రులు, 'సేనాధిపతులు” 
మీదు మిక్కిలి సోదరులు, అందజును శక్తిసంపన్నులు, ప్రియులు, ప్రభు భక్తి 
పరాయణులు. 

మొదటి బుక్కరాయలు (1857-1877) 

సోదరులలో మూడవ వాడైనను, రామునికి లక్ష్మణునివలె, అన్నకు నిరంతము 
తోడైయుండి ఎక్కువ సామ్రాజ్యమును సాధించినవాడు, కంపరాయలు 1322లో 
మరణించుటచే కాబోలు రాజ్యాధికారము వహించెను. హరిహర రాయలకు 
సంతానములేదు, పైగా బుక్కరాయలు ఢిల్లీకిపోయి. సుల్తానుచే దక్షిణ రాజ్య 
పరిపాలకుడుగ పంపబడినవాడు గదా. చారిత్రక శుద్ధివలన సర్వవిధముల 
సింహాసనార్హుడు: పట్టాభి షేకమైన వెంటనే దక్షిణ దిగ్విజయము బయలుదేరి 
తొందడమండల మనబడు కాంచీ రాజ్యమును జయించి, మహమ్మదీయులకు 
వెజచి తిరుపతిలో తలదాచుకొని యుండిన రంగనాథస్వామి విగ్రహమును మరల 
శ్రీరంగమందు, వేదాంత దేశికుల సమక్షమున ప్రతిష్టించి క్రీ.శ. 1370-71 
నాటికి మధుర సుల్తానును వధించి ద్రావిడ దేశమును యథాపూర్వము హిందూ 
రాజ్య మొనర్చిను. ఈ సందర్భమున ప్రధాన దండనాథుడు. ఇతని పెద్దకుమారుడు 
కుమార కంపరాయలు”. ఇతనికి సాయపడి, రంగనాథ పునఃప్రతిష్టకు 
కారణభూతుడైనవాడు. “అభినవ ద్రోణాచార్యుడు” గోపణాచార్యుడను వైష్ణవ 
బ్రాహ్మణుడు, దండనాయకుడు. ఇతని కృషికి మెచ్చి శ్రీ వేదాంతదేశికుడు ఈతని 
మీద చెప్పిన శ్లోకములు దేవాలయపు గోడల మీద నేటికిని చూడవచ్చును. 
ఇంతటి పనికిని సహాయభూతురాలొకతె, శ్రీరంగ దేవాలయపు దేవదాసి, తన 
ప్రాణములర్చించిన గాథ చరిత్రలో మరువరానిది. ఈ ఘన విజయమును 


వేదం వేంకటరాయశాస్త్రి ఊఉ 17 


సాధించిన కుమార కంపణ కీర్తి అతని రాణి గంగాదేవి రచించిన మధురా 
విజయము చాటుచున్నది. ఈతడు తండ్రి యుండగానే, క్రీ.శ. 1874లో 
అనారోగ్యము చేత మరణించెను. అంతవజకు ద్రావిడ దేశమును పాలించు 
చుందెను. 

ఈ మధ్యకాలమున బుక్కరాయలకు తర్వాతి సోదరుడు మారప్ప 1346 
ప్రాంతమున, చంద్రగుప్తి నుండి, వనవాసి కబంబ రాజ్యములను జయించెను. 
ఇతని మంత్రి, చౌండప్ప కుమారుడు, మహావిద్వాంసుడు, కాశీవిలాస క్రియాశక్తి 
శిష్యుడు, సూత సంహిత వ్యాఖ్యాత మాధవాచార్యుడు. కడగొట్టు తమ్ముడు ముద్దప్ప 
(ముత్తప్పు) ముల్చాగలు రాజ్యమును పాలించుచుండెను. 1860లో బుక్కరాయలే 
దక్షిణమునకు వచ్చి, ఉత్తరువు టెల్లను కాపాడుకొనుటకు మరల వెనుకకు పోవలసిన 
యొక సందర్భమున, ఢిల్లీ సుల్తాను దౌలతాబాదు మీదికి ఎత్తి వచ్చుటయు, 
బహుమనీవారు విజయనగరము మీదికి వచ్చుటయు, కాషయనాయకుడు 
కౌలాసుప్రాంత దేశమును మరల జయింప జూచుటయు జరిగినది. ఈ 
సమయమున బహమనీవారు కృష్ణానదిని తమకును విజయ నగరమునకును 
నడిమి ఎల్లగా ఒప్పుకొనిరి (1365). 

తీరాంధ్రదేశమున క్రీ.శ. 1355లో ప్రోలయ వేమారెడ్డి గతించి అతని 
పెద్ద కుమారుడు శూరాన్నపోతరెడ్డి రాజై విజయనగరముతో ప్రతిఘటించెను 
గాని అహోబల వినుకొండ ప్రాంతములు విజయనగరమున కలిసి పోయినవి. 
క్రీ.శ. 1374 నాటికి ఏవో కొద్ది భాగములు తప్ప ఆంధ్ర ద్రావిడ కర్ణాటక 
రాజ్యములలో 'హెచ్చుభాగము బుక్కరాయలకు స్వాధీనమాయెను. కుమార కంపణ 
మరణానంతరము మూడేండ్లు బుక్కరాయలు జీవించి యుండెను గాని యుద్ధము 
లేవియు చేయలేదు. తనకు తర్వాత తగిన రాజ్యాధిపతిని నిర్ణయించుటయే 
మనోవేదన యైనది అనేకులు సమర్ధులు పుత్రులుండిరి. వారిలో ఇతరులంగీక 
రింపకపోయినను, హరిహర రాయులను అనంతర సింహాసనాధిపతిగ నిర్ణయించి, 
విషవమున కవకాశము రానీయక చూచుకొనెను; క్రీ.శ. 1877 ఫిబ్రవరిలో 
మరణించెను. 


విజయనగర యుగము ౪ 18 


విద్యారణ్యుల యాశయము నెఅవెరిను. కృష్ణకు దక్షిణమందలి 
భారతదేశమున హిందూధర్మము ఆచంద్రార్మము నిలిచియుండునట్టి సదవకాశము 
కలిగెను. నగర నిర్మాణ సమయమున శంకుస్థాపన చేయునప్పుడు, ఏదో 
పొరపాటున, కొన్ని నిముషములు ముందుగా, ఎవరో పూరించిన శంఖము 
ననుసరించి స్థాపన జరగగా, మూసలో కరిగించి పోసిన శ్రీ చక్రమును రెండును 
పాతిక బీటలు కనబడినందున, ఈ రాయని సింహాసనము రెండు వందల 
ఇరువదియైదేండ్ల కన్న మించి ఉండదని స్వామివారు భవిష్యత్తును గ్రహించి 
వచించిరనియు, అట్లే, తళ్ళికోట యుద్ధమున క్రీ.శ. 1565లో నగరము 
ధ్వంసమాయె ననియు నొకకథ గలదు. కాని నగరము పోయినను, రాయ 
సింహాసనము బలహీనమైనను హిందూ ధర్మము ఉత్తర హిందూస్థానము వలెగాక, 
నేటికిని తన ప్రాచీనతను దక్షిణదేశమున కాపాడుకొనుచున్నదనగా, అది స్వామివారి 
ప్రభావమే. ఆదిశంకరాచార్యుల వారి తర్వాత అంతటివారు శ్రీవిద్యారణ్యులు. 
బుక్కరాయల యనంతరము పదియేండ్లు జీవించియుండి క్రీ.శ. 1386లో 
సిద్ధిపొందిరి. 

రెండవ హరిహరరాయలు క్రీ.శ. 1377-1404 వకు పాలించెను. 
రాజ్యమునకు వచ్చిన వెంటనే సామ్రాజ్యమందు అల్లరులు రేగినవిగాని త్వరలోనే 
వాని నణచి, సింహళ ద్వీపాధిపతిని గూడ జయించి, ఉత్తరమున ఆదోనికదడ 
మహమ్మదీయులను జయించి, ఉత్తర కర్ణాటక కొంకణ రాజ్యములను గోవా, 
చావల్‌, డాబు మున్నగు ప్రధాన రేవు పట్టణములను స్వాధీనము చేసికొనెను. 
ఇందువలన పాశ్చాత్య దేశముల నుండి వచ్చుచుండిన మహమ్మదీయ వర్తకులకు 
బలముడిగినది కాని తీరాంధ్ర భూమినంతటిని సాధించి పూర్వ సముద్రాధీశు 
డను బిరుదును సార్థక పజచుకొనదలచినాడు హరిహరరాయులు. నాడు 
కందుకూరి నుండి కళింగము వణకు కొండవీటిరెడ్డు బలవంతులు. పూర్వము 
బుక్కరాయలు కొంత జయించెనుగాని, అంతటితో నిలిచెను. రెండవ 
హరిహరరాయలు ఎక్కువ యాక్రమింపదలంచెను. క్రీ.శ. 1882-83లో 


వేదం వేంకటరాయశాస్త్రి + 109 


అనవేమారెడ్డి మరణముతో రెడ్డి రాజ్యములో అంతఃకలహములు పుట్టి 
విజయనగరము వారు శ్రీశ్రైలమును అద్దంకిని ఆక్రమించుకొనిరి. 


ఇందువలన వెలమరాజులతో పోరాటము కలిగినది. అనవేమారెడ్డి 
యనంతరము మొదట తమదిగా నుండిన శ్రీశైలదేశమును వెలమవారు ఆక్రమింప 
జూచుచుండగా ఇంతలో విజయనగరము వారు వచ్చినందున, వారు (వెలమలు) 
బహమనీ వారితో చేరి యుద్దసన్నద్దులైరి. విజయనగరము వారి సైన్యములు 
తెలంగాణమున వాఖవాగు నాక్రమించి ఓరుగంటి వజకును పోయినవి. 
పదేండ్ల వణకు శ్రీశైలము వెలమవారికి స్వాధీనము కాలేదు. క్రీ.శ. 1390-91లో 
మరల బహమనీలు వెలమలు కలిసి చేసిన ప్రయత్నములు కూడ కొనసాగలేదు. 
1398లో మరల బహమనీవారు ఫిరోజుషా కాలమున ఎత్తి వచ్చిరిగాని ఇమ్మడి 
బుక్కరాయలు తెలంగాణము మీదికిపోయి పానుగల్లుకోటను జయించి 
బహమనీవారిని వెలమలను అణచెను. రెండవ హరిహరరాయల చివరి 
దినములలో శాంతి నెలకొనగా అతడు క్రీ.శ. 1404 ఆగస్టు 14న తనువు 
త్యజించెను. 


రెండవ హరిహరరాయలు విజయనగర రాజులలో చాలా గొప్పవాడు. 
రాజ్యమభివృద్ధియె ద్వీపాంతరములతో రాకపోక లతిశయించినవి. మువ్వురు 
పుత్రులు ఆరితేరిన యోధులు. మంత్రులు దండనాథులు మహాసమర్భులు, 
స్వయముగా మహావిద్వాంసుడు, 'రాజవాల్మీకి, రాజవ్యాస' బిరుదాంచితుడు హిందూ 
ధర్మప్రవర్తకుడు. విజయనగర మాంధ్ర విద్యాపీళఠములలో ముఖ్యమైనది. కొండవీడు 
రాచకొండలతో సరితూగ నారంఖించినది. శ్రీనాథాది మహాకవులు 
విజయనగరమున సమ్మానము లందినది ఈతని కాలముననే. ఇతని తర్వాత 
రాజ్యమునకు పోరాటములు ప్రారంభమై, ప్రథమ విరూపాక్షరాయలొక 
సంవత్సరము, తర్వాత ఇమ్మడి బుక్కరాయలు కొంతకాలము, చివరకు మొదటి 
దేవరాయలు 1406లో చక్రవర్తియై 1422వఅకు పాలించెను. 


విజయనగర యుగము ఈ 20 


మొదటి దేవరాయలు (1406-1422) 

ఇతనికే ప్రతాప దేవరాయలు, ప్రాఢ దేవరాయలు మొదలైన బిరుదులు 
గలవు. తెలంగాణపు వెలమలతోను, కొందవీటి రెడ్లతోను, బహమనీ వారితోను 
ఎడతెగని పోరాటము. తుదకు సామ్రాజ్యము విస్తరించెను. ఈ కాలమున 
వెలమలకు, బహమనీవారికి, కొండవీటి రెడ్దిరాజులకు మువ్వరికిని మైత్రి 
కుదిరినది. పొత్తపి పులుగులనాడులు 1406 నుండి 1413-14 వణకు 
కొండవీటివారి యధీనమున నుండినవి. మరల 1414 ఉదయగిరి విజయ 
నగరాధీనమాయెను. ఈ సందర్భమున రాజమహేంద్ర రెడ్డిరాజు, కాటయవేముడు 
విజయనగరము వారితో మైత్రి చేసికొనెను. పెదకోమటి వేమారెడ్డి 1402 నుండి 
1420 వజకు కొండవీడు రాజధానిగా పరాక్రమించినవాడు 1415 ప్రాంతమున 
రాజమహేంద్రవరమును తాకగా కాటయవేముడు రామేశ్వర రణక్షేత్రమున 
నోడించెను. ఇంతలో ఫిరోజుషా దండయాత్ర బయలుదేరి పానుగల్లు, రాజ 
మహేంద్రవరములను తాకెను. ఈ కాలమున అన్నదేవచోడడు వెలమలతో చేరి 
రాజమహేంద్రరాజ్యమును బాధించెను. కాకరపర్తి రణక్షేత్రమున కాటయవేముడు 
మరణించినట్లున్నది. ఈ క్లిష్టపరిస్థితులలో దొడ్డయ అల్లాడరెడ్డి గజపతులకును 
రాయలకును సంధి కుదిర్చి రాజమహేంద్రవరమున బలవంతుడాయెను. ఇది 
మొదలు అల్లాడరెడ్డి వంశమువారు ఇచ్చట పాలకులుగా ఇరువది ముప్పదేండ్లు 
దాదాపుండిరి. ఇంతలో రాజకీయమైన మార్చులేర్పడినవి. 

ఇమ్మడి దేవరాయలు (1422-1446) 

1422లో మొదటి దేవరాయలు గతించి కొంతకాలము రామచంద్ర రాయలు 
పాలించెను. క్రీ.శ. 1422-1480 వణకు మొదటి విజయరాయలు చక్రవర్తి. 
వీరితో కూడ నుండిన ఇమ్మడి దేవరాయలు బలవంతుడు. క్రీ.శ. 1430 నుండి 
1446 వజకు చక్రవర్తి ఈలోపల 1422లో ఫిరోజుషా వధింపబడి అహమద్‌ఖాను 
బహమనీ సుల్తానాయెను. 1422 డిసెంబరులో విజయనగరం మీదికి దండయాత్ర 
సాగించెను. కలుబరగికి శత్రువులకు దగ్గరయని 1428లో నీతడు బీదరును 


వేదం వేంకటరాయశాస్త్రి అ 21 


రాజధానిగా చేసికొనెను. ఆ సంవత్సరమే దొడ్డ్దయ యల్లాడరెడ్డి మరణించి వేమారెడ్డి 
రాజాయెను. ఆతని తమ్ముడు వీరభద్రారెడ్డి అన్నకు తోడై నిలిచెను. 1424లో 
కడపటి కొండవీటి రెద్దిరాజు, రాచవేమారెడ్డి హత్య గావింపబడెను. 

రాజకీయ వాతావరణము చిత్రవిచిత్రముగా మారుచుండెను. గజపతులకు 
రాజమహేంద్రవర్శ రాజ్యమును అపహరింప దలంపు. ఈ కాల మనుకూలమని 
వారు వెలమరాజులతో స్నేహము మొదలుపెట్టిరి. ఫిరోజుషా మరణానంతర 
మెప్పుడో సింగభూపాలుడు రాయలతో మైత్రి సలిపియుండెను. ఈ కాలమున 
రాయల బహమనీ యుద్ధములలో రాయలకు బాసటయై వచ్చిన ముమ్మడి 
సింగభూపాలుడు మిత్రద్రోహ మొనర్చి తటాలున వెడలిపోయెను. 1424లో 
లాంగూల గజపతి కొండవీటిని స్వాధీనమొనర్చుకొని దానితో రాజమహేంద్ర 
రాజ్యమును పట్టుకొనెను. అది మొదలు నాలుగేండ్లు 1428 వరకు అల్లయ వేమ 
వీరభద్రారెడ్లు ప్రవాసమందుండిరి. 1428లో మరల విజయనగరమువారి 
సాయమున వేమ వీరభధ్రారెడ్డు రాజమహేంద్రవరమున నెలకొనిరి. విజయనగర 
సామంతుడు పొదిలి పాలకుడు సాంపరాయని తెలుంగాధీశుడు, థీనాథుని 
మిత్రుడు, సింహాద్రి వరకును జయించినది ఈ సందర్భముననే. ఇది మొదలు 
1444 వరకు రాజమహేంద్రవరము రెడ్లదే) నడుమ 1434 లో గజపతులు 
రెర్లపై నెత్తివచ్చిరిగాని మరల విజయనగర సాయమున జయింపబడిరి. ఇప్పుడు 
వెలమలు గజపతులు మిత్రులు. 1435లో క్రొత్తగా వచ్చిన సుల్తాను అల్లాఉిద్దీను 
విజయనగర యాత్ర భంగమందగా, రాజుకొందను పట్టుకొనెను. మరల 1443లో 
నీతుడు విజయనగరముమీద రెండవ దండయాత్ర సాగించెనుగాని విఫలుడాయెను. 

1443లోనే అబ్బుల్‌ రజాకు విజయనగరమునకు వచ్చుటయు, ఇమ్మడి 
దేవరాయల తమ్ముడు రాయలనే పొడుచుటయు, ఎందరినో ప్రధానులను విందునకు 
పిలిపించి చిత్రవధలు చేయుటయు జరిగినది. ఈ సందర్భములలో సింహళమును 
జయించి లక్ష్మణదండనాథుడు దేవరాయలకు తోద్పడి చాల సేవ చేసెను. క్రీశ, 1446 
మే 24 తారీఖున ఇమ్మడి దేవరాయలు గతించెను. “శక్తి సంపన్నుడైన చక్రవర్తి. 


విజయనగర యుగము ₹ ౨2 


కృష్ణానది మొదలు సింహళము వరకును, అరేబియా సముద్రము మొదలు సింహళము 
వరకును రాజ్యము విస్తరించియుండెను.... వరుంబడికి మితిలేదు. పన్నులు రేవులు 
శుల్మములు, కొల్లము, సింగళము, పెగు, దనాసరితో వ్యాపారము... “పదాతుల 
పదునొకండు లక్షలు, వేయి ఏనుగులు. ప్రజలు సుఖముగ నుందిరి”. ఈతని 
యాస్టానివాడే డిండిమకవి యనియు, శ్రీనాథుడు కనకాభిషేకము నందినది ఈతని 
యాస్థానమందే యని కొందరి యభిప్రాయము. ఇతనికి 'ప్రతాప, ఫ్రాడ, ఫ్రాదప్రతాప 
గజబేంటకార' బిరుదులుండినవి. వాస్తవముగా నితడు 'ద్వితీయ ఫ్రాడదేవరాయలు 
గాని ప్రథముడు గాడు... మొదటి దేవరాయలు కాదాచిత్మముగ ప్రౌఢదేవరాయలు 
గాని ప్రథములు గాడు.. మొదటి దేవరాయలు కాదాచిత్మముగ ప్రాఢధదేవరాయలని 
పేర్మానబడి యుండుటవలన ముమ్మడి ప్రౌఢ దేవరాయలని మల్లికార్డునరాయలు 
చెప్పుకొనియున్నాడు. కాని యా పేరు సర్వసామాన్యముగ నితని తండ్రి ఇమ్మడి 
దేవరాయలకు శాసనములందు కానవచ్చుటవలన నిత డిమ్మడి ప్రధ దేవ రాయలను 
పేరునుగూడ వహించినట్లున్నది”. 
తర్వాతి సంగమరాజులు 

సంగమ నృపాలుర బలము సన్నగిల్ల నారంభించెను. తీరాంధ్రదేశమును 
రాయలు, గజపతులు, బహమనీ సుల్తానులు (నరపతి గజపతి అశ్వపతులన 
బదువారు) తమకు విహారభూమిగా చేసికొనిరి. అదే శ్రీనాథుడు వచించినది 
“ముగ్గురు రాజలకును మోహంబు పుట్టించు గురుతైన యురిత్రాడు కొండపీడు.' 

1446-47 ఇమ్మడి ప్రతాపదేవరాయలను నామాంతరముగల ఇమ్మడి 
విజయరాయలు పాలించి బలాత్మార కరగ్రహణము మాన్పించెను. 1447-1465 
మల్లికార్డున రాయలు ముమ్మడి దేవరాయలు, ముమ్మడి ప్రాఢదేవరాయలనబడెను. 
1450లో బహమనీవారు మరల ఎత్తివచ్చి ఓడిపోయిరి. 1450-54ల మధ్య 
కపిలేశ్వర గజపతి రాజమహేంద్రవర్మ రెడ్డి రాజ్యమును సాధించెను. 
రాయసైన్యములు కొండవీటిని త్యజించినవి. కొందవీడు, వినుకొండ, అద్దంకి 
మున్నగు ప్రదేశములు కపిలేశ్వరుని హస్తగతమాయెను. కుమార హంవీర 


వేదం వేంకటరాయశాస్త్రి ౫ 2వ 


మహాపాత్రుడు కొండవీటి కధిపతి. 

ఈకాలమున వెలమవారి చరిత్ర నరయవలయును. “ఫప్రప్రథమమున 
హంవీరుడు దేవరకొండ వెలమవారికి సహాయముగ తెలంగాణముపై దండు 
వెడలెను. వెలమవారిపై తురకల యొత్తిడి రానురాను దుర్భరము కాజొచ్చెను. 
వారి స్వయంకృతాపరాధమునకు ఇది ఫలము. కాపయ నాటవాో నిగ్రహించి 
వెలమ నాయకులు బహమనీ సుల్తానుయొక్క సహాయ మపేక్షించిరి... తెలంగాణ 
మందు చాల భాగము వెలమవారి యధికారము క్రిందికి వచ్చినను స్వాతంత్ర్యము 
వారికి దక్కినది కాదు... వెలమవారిట్లు బహ కామనీ సుల్తానులకు వశవర్తులై 
యుండినను తమ ప్రభుత్వము నిలుపుకొనజాలకపోయిరి.” నే వెరి. విజయ 
నగర సామ్రాజ్యము పు. 72) క్రీ.శ. 1424-25 అహమదుషా ఓరుగల్లు, భువనగిరి, 
రామగిరి ఇత్యాదులను జయించెను. 1429 నాటికి ఉత్తర దక్షిణ తెలంగాణములు 
మహమ్మదీయులకు వ శమాయెను. దేవరకొండ యొక్కటి మాత్రము వెలమలకు 
మిగిలియుందడెను. 

ఇది సరిగా బమ్మెర పోతరాజు కాలము. ఆయన ఎప్పుడు ఏకశిలా 


నగరమున నుండెనో, ఎప్పుడు ఆంధభ్రమవహాభాగవతమును వ్రాసెన్‌ 


కప నం అను న ఓరుగంటిని పరిసరములను జయించి, 
1460 నాటికి తెలంగాణ మంతటీని జయించినట్లున్నాడు. 1461 నాటికి తురకలు 
పటాపంచలైపోయిరి. 1463 నాటికి హంవీరుడు ఉదయగిరి, చంద్రగిరి, కంచి, 
తిరువారూరు, తిరుచునాపల్లి వరకు దండయాత్ర సలిపెను. సముద్రతీరాంధ్రదేశము 
ష్టమైపోవుట వలన విజయనగరమువారు బలహినులైరి. 
1465లో మల్లికార్హున రాయలు మరణించెను. అది మొదలు 1468 
వరు విష్రవము. 1468-71 రాజశేఖరరాయలకాలము. సాళువ నరసింగరాయల 


విజయనగర యుగము ౪ 24 


యాధిక్యము ప్రారంభమాయును. 
సాళువ నరసింహరాయలు (1485-90) 

చంద్రగిరి దుర్గాధిపతి గుండరాజు జ్యేష్టపుత్రుడు నరసింహరాయలు. తని 
క్రింది యధికారి తుళువ ఈశ్వరనాయకుడు. 1465-1485 వరకు ఇమ్మడి 
విరూపాక్షరాయల కాలము. సామంతులు బలవంతులై సామ్రాజ్యవిచ్చిత్తి 
లక్షణములు పొడుచూప నారంభఖించినవి. రాయరా(షస్రము సంకుచితము 
కాజొచ్చినది. 1470లో కపిలేశ్వర గజపతి మరణించెను. బహమనీవారు ఉత్తర 
పశ్చిమ భాగములలో బలవంతులై కొంకణము, గోవా, ఉత్తర కర్ణాటకములలో 
చాలా భాగము మహమ్మదీయాక్రాంతమాయెను. ఈ పరిస్థితి శివాజీ 
కాలమువజకును చాలవరకల్లే యుండెను. తీరాంధ్రదేశము 1471 బహమనీవారికి 
చేజిక్కెను. విరూపాక్షర్రయలు బలహీనుడై ఉదాసీనుడుగా నుండి సామ్రాజ్యవిచ్చిత్తికి 
ఇట్లు కారణభూతుడగుటను చూచి సాళువ నరసింగరాయలే దేశరక్షణకు 
పూనుకొనవలసి వచ్చినది. రాజ్యాపహరణముచే నితనిని రాజద్రోహియని 
తలంపవచ్చును గాని కంటియెదుట శ్రమపడి పెద్దలు సంపాదించిన సామ్రాజ్య 
విచ్చిత్తికి పరాక్రమవంతుడైన దందనాయకుడు ఎవడు ఓర్చుకొనగలడు. అది 
దేశోపకారమే గాని రాజద్రోహము గాదు. చేసినదంతయు చెడిపోగా మరల 
పునర్నిర్మాణము ఎంత కష్టసాధ్యము ; 

క్రీ.శ. 1485లో విజయనగరమును సాళువ నరసింగరాయలు 
ఆ(క్రమించెను. చిరకాలము రాజ్యమేల లేదు. 1490 నాటికి గతించెను. 
జీవితమంతయు తిరుగుబాటుల నణచుటయందును, సామ్రాజ్యపు టెల్లలను 
కాపాడుటయందే గడచిపోయినది. పరిపాలనకు అవకాశ మెక్కడిది. మహమ్మదు 
గవాన్‌, బిజాపుర దండనాయకుడు కంచివరకు వచ్చి కొల్లగొట్టెను (1485-86). 
ఈ కాలమున విజయనగర సైన్యములు ఉదయగిరి రాజ్యము మీదికి వచ్చినవి. 
నరసింగరాయల యాజ్ఞ చొప్పున తుళువ ఈశ్వరనాయకుడు కందుకూరికడ 
మహమ్మద్‌ గవాన్‌ను ఓడించి అతనికడనుండి కాంచీపురపు లూటీ నంతయు 


వేదం వేంకటరాయశాస్త్రి ఈ 25 


పుచ్చుకొనెను. ఉదయాద్రి, నెల్లూరు, ఆమూరు, శీరంగ పట్టణము, బెంగళూరు, 
పెనుగొండ, గండికోట మొదలైన ప్రదేశములు విజయ నగరమువారు జయించిరి. 
కాని బందరు ప్రాంతములు సుల్తానుచేత చిక్కినవి. ఉదయగిరి 1470 నుండియు 
నరసింగరాయలదే కాని పురుషోత్తమ గజపతి 1485-86 వినుకొండ పర్యంతము 
ఆక్రమించుకొని ఉదయగిరిని పట్టుకొన్న నరసింగరాయలు మరల దానిని 
సాధింపవలసి వచ్చినది. ఈ సందర్భమున పురుషోత్తమ గజపతి చేతచిక్కి సాళు 
వ నరసింహుడు విడుపొందె ననుట కాధారము లేదు. 

సామంతులలో పూర్వ సహాయులే తిరుగబడిరి. గండికోట, ఉమ్మత్తూరు, 
తలకాడు ప్రాంతాలవారిని శిక్షించెను. ఈ కాలమున తుళువ ఈశ్వర నాయకుని 
కుమారుడు నరసనాయకుడు నరసింహరాయలకు మంత్రియు, దండ 
నాయకుడును. సనాతన ధర్మోద్ధరణ మొనర్చి, అశ్వసైన్యము నభివృద్దియొనర్చి, 
జనులకు శత్రువులైన మహమ్మదీయులను, ఒద్దెరాజులను ఎట్రైనను పారద్రోల 
వలెనను నభిలాష కలిగించి, జాతీయాభిమాన చైతన్యము కలిగించి, పునరుజ్జీవితుల 
నొనరించి, ఇరువురు కుమారులను, లేతవయసువారిని తులువ నరసనాయకునికి 
ఒప్పజెప్పి, క్రీ.శ. 1490లో గతించెను. విజయనగర పాలకులలో గొప్పవారిలో 
గణింపదగినవాడు. 

సాళువ నరసింహరాయల పుత్రులిరువురు: పెద్దవాడు తిమ్మరాజు, రెండవ 
వాడు తమ్మరాయ లనుబడు నరసింహుడు. ఆదిలోనే తిమ్మరాజు నరసానాయకుని 
ప్రతిపక్షిచేత చంపబడెను. ఇమ్మడి నరసింహరాయలు చక్రవర్తియై దుర్చోధలచేత 
నరసానాయకుని తొలగింపనుండగా నాతడు చక్రవర్తిని పెనుగొండలో బంధించి 
నామమాత్ర పాలకునిగా నుంచి పదుమూడేండ్లు రాజ్యమును పాలించెను. రాజ్యము 
గందరగోళముగా నుండెను. బిజాపూరు సుల్తానును జయించెనుగాని 
కృమ్ణాతుంగభద్రల నడిమి దేశము చేజిక్కలేదు. క్రీశ 1500లో ఎత్తువచ్చిన 
ప్రతాపరుద్ర గజపతిని తరుమగొట్టెను. చేరచోళ పాండ్యులను కూడ జయించెను. 
ఉమ్మత్తూరు తలకాడు పాళెగాంద్రను దండించి, శ్రీరంగ పట్టణమును హోయసల 


విజయనగర యుగము * 26 


ప్రభువును జయించి రాజబిరుదములను వహించి వజసింహాసనము 
నారోహించెను. రాజ్యమందు రక్షణకర్త, సర్వసేనాపతి, మహాప్రధానిగా నుండి 
సాళువ నరసింహరాయలవలె రాజకీయ పరిస్థితులను బట్టి ఆవశ్యకమైనందున 
అధికార మాక్రమించుకొనెను. సాళువ నరసరాయల కార్యమును కొనసాగించెను. 
క్రీ.శ. 1503లో తన పెద్దకుమారుడు వీరనరసింహరాయలకు అధికారమునిచ్చి 
మరణించెను. 

తుళువవంశము - వీరనరసింహరాయలు (1505-1509) 

మూదేంద్లు మంత్రిగనుంది రాజును కడళతేర్చి తానే పట్టాభిషేకము 
చేసుకొనెను. వెంటనే దేశమందు తిరుగుబాటులను అశాంతియు నేర్చడినవి. 
ఆదవని కాచప్పయు బిజాపుర అదిల్టానును ఎదిరించిరి వీరనరసింహరాయులు 
నకు అరవీటి రామరాజును, తిమ్మరాజును సహాయపడిరి. విజయమందెను. ఉ 
మృత్తూరు, (శ్రీరంగపట్టణము. పశ్చిమ సముద్రతీరమున కొంతభాగములను 
జయించెను. అశ్వవ్యాపారము క్రొత్తగా మహమ్మ ;దీయులనుండి నాచికొన్న 
బుడతకీచుల నాచరించి, జనులకు పెండ్లినుంకములను పెక్కుచోట్ల తొలగించి, 
రణలాలస పెంపొందించి రాయసింహాసన గౌరవము కాపాడెను. 1509లో 


వ్యాధిగ్రస్తుడై, ఇంతలో తిరుగబడిన ఉమ్మత్తూరి పాళెగాండ్రను శిక్షింప నుండి 


న యడ క సత. 
మరణించెను. ఆ కార్యము నీతని తమ్ముడు కృష్ణదేవరాయడు నెరవేర్చెను. 


[్‌ 
శ్రీకృష్ణదేవరాయలు (1509-1529 
వీర నరసింహరాయల మరణకాలమున నాతనికి ఎసిమీదెండ్ల 


కుమారుడుండెను. తన తమ్ముని, కృ కృష్ణదేవరాయని . కండ్లు తీయించి, తత్సారణ 


ల్‌ 


(౮ 
న్‌ కసే చద తృ ఎడ బ్‌ బి 
మున నాతనికి రాజూ రత లకుండజెసి, తన కుమారునికి పట్టము కట్టవలసినదని 


లా ట్‌ టె 


(. ఎత ఆరి వదనం లి మం రానంత మత య. 
మంత్రి తిమ్మరుసును కొరగా, నాతడు, అవుట బ్రాణము విడుచుచుందిన యొక 
క్ర 


9, 
(0 
న నంట శై ష్‌ | 
మరణింపగానే ్రీకృష్ణదేవరాయలకు 1509 ఆగస్టు 8వ తారీఖు, శ్రీజయంతి 


నాడు పట్టాభిషేక మొనర్చెను. వీరనరసింహరాయల కుమారుని చ 0([ద్రగిరి కోటలో 


వేదం వెంకటరాయశాప్రి ౨2౫ 


విడి ఖైదులో నుంచెను. ఇతర సోదరులను అచ్యుతరాయాదులను కూడ అచ్చటనే 
అట్లే బంధించెను. 

మహామంత్రి సాళువ తిమ్మరుసుయొక్క ప్రవర్తనమునకు గొప్ప కారణము 
కలదు. వీరనరసింహరాయ లెంత చేసినను రాజ్యము నిష్కంటకము గాదు. 
ఒకవైపు గజపతులు ఎత్తివచ్చుచుండిరి. బిజాపుర సుల్తాను ఆదిల్‌ఖానుడు (సవాయి) 
ను, గోల్కొండ కుతుబుల్‌ ముల్మును విజయనగరము మీదికి టి 
౦కించుటకు సమయము చూచుచుండిరి. పశ్చిమతీరపు రేవుపట్టణములను 
బుడతకీచులు ఆక్రమించుకొనుచుండిరి. రాజధానిలో తగిన సైన్యము లేదు; 
భండారమున తగిన ధనము లేదు. రాయలను తిమ్మరుసు రాజ్యార్డుని చేయుటకు 
కారణము ఈ పరిస్థితులను చక్కబెట్టగల శక్తి సామర్ధ్యములు అతని కొక్కనికే ఉ 
౦డుటచేతనే. అంతటివాడు విజయనగరమున మరియొకడు లేడు. బాలుని 
రాజ్యమందు ప్రతిష్టించిన అంతభారమును తిమ్మరుసు తానొక్కడే నిర్వహింప 
వలసియుండును. కావుననే రాయలను అతడు తనకు రాజ్యము వలదన్నను 
బలవంతపరచి, తిమ్మరుసు చక్రవర్తిని చేసెను. ఇందువలన పాళెగాండ్ర ధిక్క్మారము, 
అమరనాయకుల యథేచ్చ వర్తనము, స్వరాష్టమందే ఆజ్ఞాతి క్రమణము, 
పరరాజభఖీతి - ఇవన్నియు నివారణమగునని తిమ్మరుసు గ్రహించెను. 

శ్రీకృష్ణదేవరాయలు రాజ్యమునకు వచ్చునప్పటికే చాల పెద్దవాడు. 
ఇదివరిలో చరిత్రకారులు తలచినట్లు యువకుడు కాడు. రాయల జననకాలమును 
1465 అని కొందరు, 1468 అని కొందరు, 1487 అని మరికొందరు, 
వివిధములుగా తెలిపియున్నారు. కాని ఇంతవరకు ఎవరును గుర్తింపని 
విషయమొకటి కలదు. అళియ రామరాయలకు రక్క్మసితంగడి యుద్ధమున 
మరణించునాటికి తొంబది యారేండ్లని సమకాలిక బుడతకీచులు వ్రాసి యున్నారు. 
కొందరు 70 అనియు, కొందరు 80 అనియు వ్రాసియున్నారు. క్రీ.శ. 1576 
రాజ్యమును గ్రహించిన యీతని తమ్మునికి తిరుమలరాయనికి తొంబది యేండ్లట. 
1565లో తిరుమలరాయనికి 79 ఏంద్లుందిన, అన్నకు 96 ఐన అన్నదమ్ములకు 


విజయనగర యుగము ఈ 28 


నడుమ ప దునేడేండ్ల వ్యత్యాసమా? అళియ రాయల మరణకాలమున (96-36) 
60 యేండ్లవాడు, 86 ఐన 50 ఏండ్లవాడు, 70 ఐన 34 ఏండద్లువాడుగా 
కనబడుచున్నాడు. ఇందేది నిజము. అల్లునికి 60 ఏండ్లన పిల్లనిచ్చిన మామగారి 
వయస్సెంత? ఇదంతయు చూడగా శ్రీకృష్ణదేవరాయలు మరణకాలమున చాలా 
వృద్ధుడుగాను, రాజ్యమునకు వచ్చినప్పుడు బాలుడుగాక, చక్కని లోకానుభవము 
కలిగిన, మధ్య వయస్కుడుగాను ఉండి యుండవలెనని ఇటీవల శ్రీ 
వెంకటరమణయ్యగారి యభఖిప్రాయమే సమంజసముగా నున్నది. వారిచ్చిన 
కాలమును ఇంక కొంత పొడిగింపవలెను. అంతే. (చూ. కృష్ణదేవరాయలు, 
పుటలు 14-15) 

శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకమునకు ముందే గజపతిని తటిమి. 
అమరనాయకుల లెక్కలు చూచి గజాశ్వపదాతివర్గములను బాకీలకు చెల్లుగా 
గ్రహించి దిగ్విజయయాత్రకు బయలుదేరెను. క్రీ.శ. 1509లో మహమ్మదీయులు. 
బీదరులో తాము హిందువులను కడతేర్చుటకు ప్రతి సంవత్సరమును దండయాత్ర 
(జిహాదు) సలుపవలయునని ఒప్పందము చేసికొనిరి. క్రీ.శ. 1510లో ఎత్తి 
వచ్చిన బహమనీ వారిని దోని యనుచోట ఎదిరించి ఓడించెను. రాయచూరును 
కలుబరిగెను జయించి బీదరును పట్టుకొని, మహమ్మదీయ రాజ్యమందలి కలతలు 
నణచి, ఇమ్మడి మహమ్మదుషాను రాజ్యమందు ప్రతిష్టించి 'యవనరాజ్య 
ప్రతిష్టాపనాచార్య' బిరుదు వహించెను. రాయలు రాజతంత్ర మర్శజ్ఞుడగుటచే, 
ఇందువలన మహమ్మదీయ రాజ్యములకు ఐకమత్య ముండదనియు, 
విజయనగరము మీదికి. అందరును కలిసి, యొత్తిరారనియు (గ్రహించెను. 

క్రీ.శ. 1510-12ల నడుమ ఉమ్మత్తూరు శ్రీరంగపట్టణములను సాధించి, 
అంతశ్ళత్రుభయము తీరగా కళింగ దండయాత్ర బయలుదేరెను. 1513లో 
ఉదయగిరిని జయించి, తిరుపతికి వచ్చి స్వామిదర్శనము చేసికొని తనయొక్కయు 
చిన్నాదేవి తిరుమలదేవుల ప్రతిమలను కంచున పోయించి ప్రతిష్టించి, మరలపోయి 
దండయాత్ర సాగించెను. త్వరలో బెజవాదను జయించి మధ్యాంధ్ర దేశమునకు 


వేదం వేంకటరాయశాస్త్రి ఈ 29 


ఆయువుపట్రైన కొండపల్లిని సాధించి, వేంగిని జయించి, తెలంగాణములో 
పెక్కుదుర్గములను (గ్రహించి, ఓరుగంటినుండి గోలుకొండ వారిని తటిమి, 
క్రమముగా జయించుచు సింహాచలము వణకు పోయి, పొట్టు నూరికడ 
జయస్తంభము నాటెను. 1517 గజపతి కుమార్తెను పెండ్లాడి, విజయనగరమునకు 
వచ్చి విజయోత్సవము చేసుకొనెను. ఈతనింగూర్చి శ్రీ వెంకట రమణయ్యగారి 
వాక్యములు స్మరణార్హములు. 

“కృష్ణరాయలు సామాన్య వ్రజ్ఞాశాలివైన దళనాయకుడు... 
అసాధ్యమనుమాట నతదడెజుగదడు... అతనికి సరియుద్ది... అప్పుడు కానరాడు. 
కృష్ణరాయల నెదుర్కొని యోడినవాడు గజపతి యొక్కడే కాదు. వదులభఖాను 
లిద్దజణును బరీదు కుతుపన మల్మలును, అతనికత్తిపోటు రుచిచూచి పాటినవారే. 
వారు శార్య హీనులగుటవలన కాదు, అతడసాధారణ ప్రజ్ఞావంతుడగు 
సేనానాయకుడగుటవలన. ఈ యంశమును దృష్టియందుంచుకొనినగాని 
ప్రతాపరుద్ర గజపతి యోటమికి వాస్తవమైన కారణమును గ్రహింపజాలము... 
వాస్తవమైన కారణము అతని ప్రతిపక్షి (రాయల) యొక్క యద్వితీయ సమర 
నిర్వహణ శక్తియే.” (పుట. 93) 

“కాని ఫలితార్థము... దీర్షదృష్టి దిలకించిన దక్షిణ భారత భూమికి 
అనర్థకరమని చెప్పవలసియున్నది.... ప్రతాపరుద్ర గజపతి రాజ్యకాలముననే 
గోలకొండ కుతుబుశాహు తెలంగాణ దుర్గములను శ్రమలేక సాధింపగల్లెను. స 
(94 పుట) 

ఇటు తర్వాత రాయలు, కాటూరును, తామ్రపర్ణీ ముఖద్వార మందలి 
కాయత్తూరును జయించి ద్రావిడ దేశమునందు తన యధికారము నిర్వక్రముగ 
నెలకొల్పెను. ఆర్యావర్తము సికందరుషాను జయించి గయలో విజయశాసనము 
వేయించెను. కుతుబ్‌షా దళవాయిని రానీయక కొండవీట మొదట తిమ్మరుసును 
తర్వాత నాదిండ్ల గోపమంత్రిని నిలిపెను. 1520లో రాయచూరును జయించెను. 
గుజ్జపు వర్తకుడు, పోర్చుగీసు వాడు క్రిస్టవ్‌ డిఫిగరిడో తుపాకలును ప్రయోగించి 


విజయనగర యుగము ౪ 30౮౦ 


ఈ యుద్దమున రాయలకెంతో సాయపదెను. తర్వాత కలుబరిగె దండయాత్ర. 

ఇంతటి సర్వదక్షిణాపథ చక్రవర్తికి కడపటి సంవత్సరములలో మనశ్శాంతి 
లేకపోయినది. ఆటేండ్ల కుమారుడుండి, అతనికి రాయలు పట్టాభిషేకమొనర్చి 
ఆనందించుచుండగా నింతలో నాబాలుడు మరణించుటయు అందులకు కారణము 
తిమ్మరుసే అనియు నాక యపోహ జనించి, చాల హృదయావెదననంది, 
తిమ్మరుసును, అతని సోదరుని, కుమారుని చెజిబెట్టుటయు మూడేండ్లు చెరసాల 
యందుండి, తిమ్మరుసు కుమారుడు తిమ్మదందనాయకుడు తప్పించుకొని 
కొండవీటికిపోయి, తిరుగుబాటు చేయుటయు, రాయలు సేనలు పంపి, ఆతని 
పట్టి తెప్పించి, తిమ్మరుసుతో కూడా వారికందరికిని కండ్లు తీయించుట లోనగు 
విషాదగాథ బుడతకీచుల వ్రాతలలో కనబడుచున్నది. మనవారేమియు 
వ్రాయలేదుగాని క్రీ.శ. 1525-26లతో తిమ్మరుసు అధికారము ముగిసెను. 
తర్వాత కొంతకాలమునకు సాళువతిమ్మయ కుటుంబమునెడ మరల ప్రనన్నుదై 
చెజనుండి విముక్తుని చేసి మన్నించెను. సాళువ నరసింగ దండనాయకుని మంత్రి 
చేసికొనెను. 

క్రీ.శ. 1529 నాటికి రాయలకు పదునెనిమిది నెలల పుత్రుడుందెను. 
రాజ్యమునకు వారసులు - తన కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు అచ్యుత 
దేవరాయలు, అతని సోదరపుత్రుడు సదాశివరాయలు, అల్లుడు (అళియ) 
రామరాయలు. ఇందరిలో బలవంతుడు రామరాయలు. ఇతడు కుల్లీకుతుబ్‌షా 
కడ గోలకొండలో, 1515లో రాయరాజ్య గడిసీమా ప్రదేశమందొకచోట నధికారిగా 
నుండి ఆదిల్‌ఖానుని ధాటి కోర్వలేక గోలకొండకు పోయి పరిస్థితులను సుల్తానునకు 
తెలుపగా నాతడీతని నిండుసభలో అవమానపరచెను. వెంటనే ఈతడు గోలకొండ 
వదలి విజయనగరమునకు రాగా కృష్ణదేవరాయలు ఆదరించి తన కుమార్తెనిచ్చి 
పెండ్లి చేసెను. రామరాయల “అధికారకాంక్ష మేరలేనిది... మామగారికి 
సామ్రాజ్యపాలనమున చేదోడు వాదోడై యుండెనని కొన్ని యర్వాచీన పోర్చుగీసు 
(గ్రంథములలో కలదుగాని యది సత్వమని... కానరాదు. రామరాజు కృష్ణరాయల 


ల 


వేదం వేంకటరాయశాస్త్రి త్తు ప్రే 


యనంతరము అతని పుత్రుని పేర ప్రజాపరిపాలనము సేయదలపెట్టి సామ్రాజ్య 
మల్లకల్లోలము గావించెను, అతని దృష్టి అప్పటికే సింహాసనముపై బారియుండు 
ననుటకు సంశయము లేదు”. (శ్రీ. నే. వెంక గారి కృష్ణదేవరాయలు పుట. 
136). 

“మరణకాలమునకు రెండు మూదేండ్లకు ముందే రాజ్య వారసత్వ నిర్ణయము 
జరిగియుండవలెను. ఇట్లు నిశ్చయించుకొనిన పిమ్మట నచ్యుత రాయల 
నిబంధనమును బాపి అతడే తన యనంతరము వజ సింహాసనాధిపతియని 
ప్రకటించెను” (పుట. 186, పై గ్రంథము) 

ఇట్టి సందర్భమున ఆదిల్‌ఖానుడు మరలనెత్తివచ్చెను. రాయలు రాయచూరి 
వంక పోగా నాతడు పారిపోయెను. క్రీ.శ. 1529లో అక్టోబరు 17న శ్రీకృష్ణదేవ 
రాయలు గతించెను. 

అచ్యుత దేవరాయలు (1529-1542) 

సాళువ నరసింగ నాయకుడు ఆళలియరామరాయల ప్రయత్నములను, 
రాయల రెండవ కుమారునికి ప్రతినిధిగా పరిపాలించుటను సాగనీయక రాజధానిని 
రక్షించెను. అచ్యుతరాయలు చంద్రగిరి నుండి బయలుదేరి తిరుపతిలోను, 
కాళహస్తిలోను పట్టాభిషేకము చేసికొని విజయనగరమును ప్రవేశించి పట్టాభిషేకము 
చేసికొనెను. గజపతి ఎత్తిరాగా ఆతనినెదిర్చెను. ఇంతలో ఆళలియ రామరాయలు 
విజ్బంభింపగా సాళువ నాయకుని తొలగించి ఆతని న్థానమున రామరాయలను 
ఆదరింపగా నాతడు విరోధించి, చోళచేర పాంద్యరాజ్యముల వారితో కుటస్రాగించి 
ఎదిరింపగా దక్షిణ దేశముపై ఎత్తిపోయి వారిని జయించి పాంద్యరాజు కొమార్తెను 
వివాహమాడెను. ఇతదే శ్రీ వల్లభ పాండ్యుడు. ఆదిల్‌షా ఎత్తిరాగా మరల 
రాయచూరును జయించి పరాభవించెను. గోలకొండ సుల్తాను కులీకుతుబ్‌షా 
కొండవల్లి కొండవీడులను ఆక్రమింపగా తజఖుమగొట్టెను. రామరాయలు ఊరుకొనక 
కుట్రలు సాగింపగా, వాని నణచి ఆతనితో సంధి కుదుర్చుకొని శాంతి నెలకొల్చెను. 
రెండు వందల సామంత రాజులను మన్నించి సుముఖుల నొనర్చుకొని, 


విజయనగర యుగము త 32 


సాహిత్యమును ఆదరించి, మత సామరస్యము కుదిర్చి, వాణిజ్యమును 
పెంపొందించి, చక్కని కట్టడములచే రాజధానీ నగరములను పెక్కింటిని 
అలంకరించి 1543, వజకు, దాదాపు పదునాలుగేండ్లు ఆనందముగా 
పరిపాలించెను. శ్రీకృష్ణదేవరాయల వారసత్వ నిర్ణయము సర్వవిధముల 
కొనియాడదగినదియని నిరూపించెను. ఈతని కాలముననే మధుర తంజావూరు 
మున్నగు దక్షిణాంధ్ర రాజ్యము లేర్పడినవి. 
సదాశివరాయలు (1543-1576) 

ఉపాయముగ ఆళలియ రామరాయలు, అచ్యుత రాయల సోదర పుత్రుడైన 
సదాశివరాయలను చక్రవర్తి చేసి తాను సర్వాధికారియాయెను. రామరాజు ఆరవీటి 
వంశమువాడు. శ్రీకృష్ణదేవరాయ తిరుమలాంబల కుమార్తె మోహనాంగిని 
మాత్రమేకాక, జిల్లేళ్ళ పెదనందిరాజు, పోచిరాజు తిమ్మరాజు అను రాజబంధువుల 
కొమార్తెలను కూడ పెండ్లి చేసుకొనెను. గోలకొండ సుల్తాను పందయని యవమాన 
పరిచినను మహాపరాక్రమవంతుదేగాని పంద ఎంత మాత్రము కాదు. ఈతని 
యాగమనమును ప్రభువులు కోరి యంగీకరించినదే. 

అళియ రామరాయలు 

ఈతడు ఇరువదియైదు సంవత్సరములు అద్దులేక పరిపాలించెను. బహమనీ 
రాజ్యము శ్రీకృష్ణదేవరాయల కాలమందే ఐదుగా చీలిపోయినది - బీరారు, 
బీదరు, బిజాపూర్‌, అహమద్‌నగరము, గోలకొండ అనునవి. మహమ్మదీయులలో 
ఐకమత్యము లేకుండెను. సమయము దొరికినప్ప్తుడంతయు పరస్పరము యుద్ధ 
సన్నద్దులై విజయనగరము వారి సాయమును కోరుచుండిరి. రామరాయలకు 
పరాక్రమవంతులైన సోదరులు, కొమాళ్లు, అల్లుళ్ళు, సేనాపతులు మాత్రమేగాక 
గొప్ప సైన్యమును అపారధనము నుండెను. స్వయముగా శ్రీకృష్ణదేవరాలయ 
యంతటి పరాక్రమవంతుడు. 

1548లో నిజాంషా, కుతుబ్‌షాలకు సాయముగా ఆదిల్‌షా మీదికి 
యుద్ధమునకు పోగా నాతడు సంధి చేసుకొనెను. 1547 బుడతకీచులు వచ్చి 
సంధి కుదుర్చుకొనిరి. తురుష్క రాజ్యము నుండి భయపడి వచ్చినవారికి, 


వేదం వేంకటరాయశాస్త్రి ఈ 33 


మహమ్మదీయులకు కూడా ఆశ్రయమిచ్చి పేటలు వీథులు మసీదులు కట్టుకొనుటకు 
వసతులు కల్పించెను. గోలకొండ సుల్తాను తమ్ముడు అన్నకు వెరచిరాగా చేరదీసెను. 
ఈతడే 1550లో ఇబ్రహీం కుతుబ్‌షా అయ్యెను. ఆదిల్నా తనకు నిజాంషా మీద 
నుండిన యాగ్రహమును తనమీద చూపగా రామరాయలు నిజాంషాకు కల్యాణీ 
దుర్గమును పట్టుకొనుటకు సాయపదెను. ఆదిల్నా నిజాంషా దుర్గములలో 
నొకదానిని పట్టుకొనగా, రామరాయ నిజాంషాలు అంతర్వేదిని పట్టుకొనిరి. 
1558లో క్రొత్త నిజాంషా రాగా, ఈ మారు రామరాజును విజాపురమువారును 
కలిసి నిజాంషాను దండించిరి. 1557తో అలీఆదిల్‌షా, యువకుడు, క్రొత్తగా 
రాజ్యమునకు వచ్చి రామరాజునకు మ్రొక్కి తన్ను పుత్రునిగా స్వీకరింపవలసినదని 
ప్రార్జించి సంధి చేసుకొని, ఆతని సాయమున అహమద్‌ నగరమును 
ధ్వంసమొనర్చెను. కల్యాణి కోటను రామరాయలు ఈమారు ఆదిల్‌షా కొసగెను. 

ఈ విధముగా రామరాయల యాజ్ఞకు ఎదురులేకుండటయు, 
విజయనగరము వారి అఖండ విజయములకెల్ల తమలో ఐకమత్యము 
లేకపోవుటయు - అని తలచి నలువురు సుల్లానులు కలిసి రామరాయలను 
ధీకొన నిశ్చయించిరి. క్రీ.శ. 1564 డిసెంబరు 25వ తేదీ సోమవారం బయలుదేరి 
కృష్ణానదికుత్తరమున, కృష్ణద్రోణాదుల సంగమనస్థానమునకు పదునాజు మైళ్ళ 
దూరమున తళ్ళికోట దుర్గమును చేరిరి. 

రామరాయలు సింహళము వఅకును గల తన సామంత సైన్యమును 
పోగుచేసి సన్నడ్దుడగుచుందెను. దెబ్బదివేల గుజ్జిములు, తొంబదివేల కాల్చ్బలమునని 
ఫెరిస్తాయు, లక్ష్మ గుజ్జములు మూడు లక్షల కాల్బలమని గోలకొండ 
చరిత్రకారుడును, లక్ష గుజ్జములు ఆజు లక్షల కాల్చ్బలమని కూటోయు వ్రాసి 
యున్నారు. నదిని దాటి రానీయక మహమ్మదీయులను అరికట్టుటకు విజయనగర 
సైన్యములు ప్రయత్నించినవిగాని వారెట్లో తప్పించుకొని రాగా రక్కసి తంగడి 
యొద్ద థరోత సం[గ్రామమాయెను. హిందువులే జయించుచుండిరి. 
మహమ్మదీయులు వదలలేదు. రామరాయల తమ్ముడు వెంకటాద్రికి కన్నులు 


విజయనగర యుగము ₹ వెడ 


పోయినవి. తిరుమల రాయల కుమారుడు రఘునాథుడు మరణించెను. కోపోద్రిక్తుడై, 
ఆ ముసలితనములో రామరాయలు రణరంగమును ప్రవేశించి, శత్రుసంహారము 
గావించుచుండ నొకదినము, రామరాయలకు గాయము తగిలినది. పల్లకినెక్కి 
ఆతడు తన శిబిరమునకు పోవుచుండగా, మహమ్మదీయుల వైపు నుండి ఏనుగొకటి 
పరుగున రాగా పల్లకివారు పల్లకిని త్యజించి పరుగిడిరి ఆ యేనుగు రామరాయలను 
పట్టుకొనెను. వెంటనే శత్రు సైనికులు రామరాయలను పట్టుకొని పోగా హసన్‌ 
నిజాంషా అతని తలను ఖండించి చూపసాగెను. విషయము దెలియగానే హిందూ 
సైన్యములు చెదరిపారిపోసాగినవి. మహమ్మదీయులు వెన్నంటి లక్ష హిందువులను 
చంపిరట. రణరంగముననే పది దినములు నిలిచియుండి, తర్వాత కొన్ని నెలలు 
విజయనగరమునే కొల్లగొట్టిరట. ఈ మహాసంగ్రామము క్రీ.శ. 1565 జనవరి 
25తారీఖున జరిగినది. 

రామరాయలు పడిపోగానే తిరుమలరాయలు రణరంగమును వీడి 
సదాశివరాయలతోను మిగిలిన బంధువర్గముతోను, కొనిపోగలిగిన ధన వస్తు 
వాహనాదులతోను తిరుపతికి పోయెను. జనులు తోచినవైపునకు పారిపోయి 
ప్రాణములు కాపాడుకొనిరి. బలహీనులును, చేతగానివారును, అవకాశములేని 
వారును వినాశమందిరి. ఈ విధ్వంసకాండ ఆజునెలలు జరిగినది. 

తిరుమల దేవరాయలు 

శత్రువులు వదిలిపోయిన తర్వాత తిరుమల రాయలు మరల రాజధానిని 
ప్రవేశించి కొంత బాగుచేయనారంభఖించెను. రామరాయలు పోయెనేగాని 
సామ్రాజ్యము పోలేదు. మరల మహమ్మదీయులలో కలతలు ప్రారంభమై తిరుమల 
రాయల సాయమును నిజాంషా కుతుబ్‌షాలు కోరిరి, తిరుమల రాయలు కూడ 
తనయన్నవల సదాశివరాయలను చెరయందుంచి రాజ్యము చేయనారంభఖించి 
పెక్కు కారణములచేత పెనుగొండను రాజధానిగా చేసుకొనెను. ప్రజలలో 
అసమ్మతియే కారణముగా నుండును. విజయనగర ప్రాధాన్యము క్షీణింప 
నారంభించెను. సదాశివరాయలు 1576లో గతించెను. 


వేదం వేంకటరాయశాస్త్రి 3 35 


తిరుమల దేవరాయలు 1570లో పట్టాభిషేకము చేసికొనెను. ఇది మొదలు 
ఆరవీటి వంశమువారు విజయనగర పాలకులైరి. మధుర తంజావూరు చెంజి 
పాలకులు దీనికి ఒప్పుకొనిరి. సామ్రాజ్యమును మూడుగా విభజించి తన మువ్వురు 
కొమాళ్ళను రాజప్రతినిధులుగా నియమించెను. 1572లో తన తొంబది 
రెందవయేట గతించెను. 

తర్వాత శ్రీరంగదేవరాయలు 1572-1585 వరకును, వేంకటపతి 
దేవరాయలు 1586 నుండి 1614 వజకును పరిపాలించిరి. ఇతడు చంద్రగిరి 
రాజధానిగా మార్చుకొనెను. ఆర్వీటి వంశమునకు ఈతడు కృష్ణదేవరాయల 
యంతటి వాడు. క్రమముగా సామ్రాజ్యము విచ్చిన్నము కాసాగెను. కొంతకాలము 
వేలూరి యందు కూడ నీతడుందెను. ఇతని కాలములోనే పోర్చుగీసువారు, 
డచ్చివారు, ఇంగ్లీషువారు, పులికట్టు, సెంట్‌ థామ్‌, మైలాపూరు మదరాసులలో 
స్థావరములను ఏర్పరచుకొనిరి. ఇటు తర్వాత 1615లో రెండవ శ్రీరంగ నాయకులు 
రాజై, అంతఃకలహములు, అంతపురవిద్రోహములేర్ప్చడి పతనము వెనుక పతనము 
కలుగసాగినది. వెంకటగిరి యాచమ నాయకుడు రాజ కుటుంబమున కెంతో 
సాయము చేసి జగ్గదేవరాయని హత్యాకాండ నుండి రామ దేవరాయలను బాలుని 
కాపాడెను. కాని ఎంతకాలము రాజ్యము నిలువగలదు. కర్నూలు మున్నగు 
ప్రాంతములు వీజాపూరువారు పట్టుకొనిరి. రామదేవరాయలు తన 
యిరువదవయేట మరణించెను. తర్వాత మూడవ వెంకటపతి రాయలును మూడవ 
శ్రీరంగనాయకులును పాలించుటతో చాలా సామ్రాజ్యము పోయినది. ఇక్కేరి, 
చెంజి, మధుర, తంజావూరులు స్వతంత్ర రాజ్యము లైనవి. గోలకొండ వారు 
పులికట్టువరకు ఆక్రమించుకొనిరి. వెంకటపతిరాయలు (1678-80) రెందేండ్ల 
కాలము నామమాత్ర చక్రవర్తిగా నుండి గతించెను. ఇంతటితో అంతటి విజయనగర 
సామ్రాజ్యము నామమాత్రావశిష్టమై పోయినది. 

ఇక మిగిలినది సాంస్కృతిక చరిత్ర. 


తృతీయ భాగము 
సాంస్కృతిక చరిత్ర 


ఈ నాలుగు వందల సంవత్సరములలో ఆంధ్ర సంస్కృతి పరమోచ్చస్థితికి 
వచ్చినది. సాంఘికాభివృద్ధి పరమత సహనాదులతో గలసి వైదేశికుల 
యాగమనాదులచేత జనజీవనమందు ఒక రసికత యేర్పడినది. సంస్కృతాంధ్ర 
ద్రావిడ కర్ణాటక భాషలు పెంపొంది కావ్యనాటకాది వాబ్బయము నూతన మార్గము 
లను త్రొక్కినది. కళలు వర్టిల్లి దేశము కళకళలాడినది. సంగీతము, నాట్యము, 
నాటకము, యక్షగానములు వెల్లివిరిసినవి. చిత్రలేఖనము అతిశయిల్లినది. 
ఆలయములు గోపురములు గృహములు నూతన నిర్మాణ మార్గముల నాశ్రయించి 
నవి. నాలుగు వందల యేండ్ల కాలము ఆంధ్ర ద్రావిడ కర్ణాటక మలయాళములు 
తమ విభేదములను బొత్తిగా విస్మరించి యుండినవి. వీని చరిత్రను గూడ 
సంగ్రహముగా [గ్రహించుట మంచిది. 

సాంఘిక పునరుజ్జీవననము మన దేశమందు మతోద్ధరణముతో మిళితమై 
యున్నది. దేశమందు ఎక్కువపాలు హిందూమత ముండినను మహమ్మదీయులు 
వచ్చువజకు పరస్పర మతసహనము చాలా తక్కువ. జైన బౌద్ధమతములుగాని, 
శైవ వైష్ణవములుగాని వీనిలోని అంతఃశాఖలు గాని రాజాదరమును పొంది 
మిగిలినవానిని వెదలనడచుచుండినవి. మహమ్మదీయుల విధ్వంసన కార్యక్రమము 
వలన జనులలో నొక చైతన్యము కలిగి సహనము ఏర్పడినది. విద్యారణ్యుల 
వంటి మహనీయులే ఇందులకు నిదర్శనము. హిందూమత పునరుద్ధరణముచేత 
ఆయన ఎల్లమతములవారికి, ఎల్లవర్ణములవారికి, ఎల్లజాతులవారికిని ఆశ్రయాఖి 
వృద్ధులకు దారి కల్పించెను. మొదటిది మతాంతర ప్రవిష్టులకు ప్రాయశ్చిత్తము 
వలన తమ తొల్లింటి మతమునకు పునఃప్రవేశమార్గము చూపెను. రాజులు శైవులై 
(క్రియాశక్తి నసంప్రదాయమువారికి శిష్యులైనను బౌద్ధజైనులు, కైన్నవ 
మహమ్మదీయులు, వీరశైవులు, వీరవైష్ణవులు, స్మార్త వైష్ణవ మాధ్వబ్రాహృ్మణులు 


వేదం వేంకటరాయశాస్త్రి ఈ 37 


ఎల్లవారును సమానగౌరవము నందిరి. విజయనగర రాజధానిలో ఇందజును 
తమతమ పూజామందిరములు నిర్మించుకొని, శాంతిభద్రతలు పొంది సుఖముగా 
నుందిరి: విద్యారణ్యులు మాధవాచార్యులుగా నుండిన కాలమందును, తర్వాతను, 
ఆయన సోదరులు సాయణ భోగనాథులును వేదములకును, ఉపనిషత్తులకును, 
వేదాంతమునకును తమ బహుళ [గ్రంథ రచనల చేత ప్రచారము కలిగించుటయే 
గాక తమకు సమకాలికులైన వేదాంత దేశికాది వైష్ణవాచార్యులను ఎంతో 
గౌరవించిరి. మాధవాచార్యులవారి సర్వదర్శన సంగ్రహమున పదునాజు 
దర్శనములు (మతములు) చెప్పబడినవి. రాజులు విరూపాక్షభక్తులై యైనను 
శ్రీరంగమందలి రంగనాథస్వామి పునః ప్రతిష్టకు గొప్ప యుద్ధములు చేసిరి. మాధ్వ 
మతము ఉడిపిలోను, వైష్ణవము శ్రీరంగ మేల్కొటాది ప్రదేశములందును, 
శంకరమతము శృంగేరీ కాంచీపురములలోను వర్చిల్లినవి. మహమ్మదీయులకు 
వెజిచి భారతదేశమందలి పెక్కు మతాలవారు, ఆచార్యులు, పండితులు, 
వ్యాపారస్తులు, రాజపుత్రులు, కృషీవలులు విజయనగర రాజ్యమునకు వచ్చి 
వసతులు కల్పించుకొనిరి. సుప్రసిద్ధులైన డిండిమ పండితులు గౌడదేశము 
(బెంగాల్‌నుంది వచ్చినవారు. 

సంగమరాజుల కాలమున రాజులు విరూపాక్ష భక్తులు, సాళువ తుళువ 
అరవీటి వంశాల వారు వైష్ణవులు, సంగముల కాలమున శైవమున కెక్కుడు 
ఆదరముండినట్లే తర్వాతి రాజుల కాలమున వైష్ణవ్వమతమున కాదరము హెచ్చి 
రాజులు శ్రీ వేంకటేశభక్తులైరి. ఈ కాలపు ఆచార్యులలో చరిత్రకెక్కినవారు మాధవ 
సాయణ భోగనాథులేగాక వైష్ణవ్రలలో వేదాంతదేశికులును, మణవాళ మహామును 
లును, మాధ్వులలో అక్షోభ్యముని, వీరశైవులలో భీమకవి, పద్మణాంకుడు, 
చామరసును, వైష్ణవ కన్నడ రచయితలలో కుమారవ్యాసుడును. 

ఇట్లు మతములకు సహనముండినందువలన జనులు సుఖముగా 
జీవింపగలిగిరి. కృష్ణా తుంగభద్రా తీరములు, కావేరీ వైగై పరిసరములను చక్కని 
పైరుపంటలతో నభివృద్ది నందినవి. ధాన్యసమృద్ధి, పశుసమృద్ధి మున్నగువాని 


విజయనగర యుగము 38 


వలన వ్యాపారాభివృద్ధియైనది. ఆహార పదార్ద్జాలేగాక జనుల భోగ లాలసకు 
వలసిన దేశీయ వస్తువులేగాక ఖండాంతర ద్వీపాంతర వస్తువులు కూడ 
దొరుకుచుండినవి. బంగారము, వెండి, నవరత్నములు, చక్కని సన్నని వస్త్రములు 
సమృద్ధిగా ఎల్లవారికిని అందుబాటులో నుండెడివి. శోత్రియులు కొందలు తప్ప 
వేశ్యాప్రియులు కానివారు చాలా కొద్దిమంది. ధూర్జటివంటి మహో బ్రాహ్మణోత్తమ 
కవులే వేశ్యాలోలురు. అల్లసాని పెద్దనగారి కవిత్వము చెప్పుటకు 'రమణీప్రియ 
దూతికి కావలసి వచ్చినది. జనులకు వాహనములుగా ఏనుగులు, గుజ్జిములు, 
ఎద్దు, బండ్లు, జీతగాండ్రు నుండిరి. సంపన్నులకు చెప్పులను మోయువారు 
కూడ నుండిరట. స్నానపానాదులలో, వ్యవహారములలో ఎంతో రసికత, నాజూకు 
ఉండెడిది. ఇండ్లలో మామూలు పీటలు మాత్రమేగాక రకరకములైన మంచములు, 
బల్లలము, నగిషీ చేయబడిన కొయ్య సామానులు నుండెడివి. 

ఇండ్లు మొదలు దేవాలయములు, కోటలు, మహానగరముల వఅకును 
కళాదృష్టితోను సౌకర్యార్ధమును నిర్మింపబడినవే. విజయనగరమువారి కాలము 
ప్రాచీన చాళుక్య కాకతీయ హెయసల శిల్పములతో ద్రవిడ పద్ధతియు కలసినది. 
విద్యానగర నిర్మాణమును అబ్బుల్‌ రజాక్‌ వంటివాడు ఎంతో మెచ్చుకొన్నాడు. 
ఊరిలోనికి తుంగభద్ర జలమును పైనుండి కాలువల మూలమునను, రాతి 
గొట్టముల మూలమునను తెచ్చి మరల దిగువ తుంగభద్రలో కలియునట్లు చేసిన 
మేధాశక్తి. పంపా విరూపాక్షాలయము, ఇరుగపదండనాథుడు కట్టించిన 
జైనాలయము, తుంగభద్రా తీరమందలి వైష్ణవ ప్రతిమలతోడి జైనాలయము, 
విర్థ్ణలస్వామి, హజారా రామస్వామి, కృష్ణస్వామి మున్నగు దేవాలయములు, 
వాని రాయగోపురములని దేశమంతయు చెప్పబడు గోపురములు, ఒక్కరాతిలోనే 
మలచబడిన నంది, నరసింహ, హనుమంత, వినాయక మహాప్రతిమలు నేటికిని 
ఆశ్చర్యకరములే. ఒక్క రాజధానీ నగరమందే కాదు తుంగభద్రా తీరమునుండి 
రామేశ్వరము వణకును విజయనగర ప్రభావము చూడవచ్చును. నిర్మాణ విధానము 
నందు ఆయా ఆలయములయు ప్రాంగణములయు ఆలయములను ఏర్పాటు 


వేదం వేంకటరాయశాస్త్రి 39 


చేసికొనుటలోను, వానికి తలుపులు, కిటికీలు, తోరణములు, తిన్నెలు, గోడలు 
వీని యన్నిటికడ శిల్చ్పములుగా ఏనుగులు, గుజ్జములు, ఇతర మృగములు, స్త్రీ 
పురుషులు, దేవ యక్ష గంధర్వులు, భారత భాగవత రామాయణాది చిత్రములు, 
ఆభరణ వస్తాదులు, రంగు చిత్రములు, ఇత్తడి, ఇనుము, వెండి, బంగారు వస్తువులు, 
ఇట్లు ఎన్నియో. మంచము మీది నగిషీ పనులు కూడా. ఇండ్లలో కూడ గదులు, 
వసారాలు, కూటములు, గోడలు బహుచిత్ర శోభితములు. 

ఇంత శిల్పవాస్తు విజ్ఞంభణాదికమునకు దోహదము సంగీత నాట్యనాట 
కాదులచే కలిగినదే. విజయనగరమున సంగీతమును నాట్యకళయు ఎంతో అభివృద్ధి 
నందినవి. విద్యారణ్యుల పేర సంగీత సారము, గోవింద దీక్షితుల సంగీత 
సుధయందుదాహృతము కలదు. సాలువ గోపతిప్పయ (1423-1446) వ్రాసిన 
తాళదీపికలో మార్గతాళ వివేకము, దేశితాళ వివేకము, మార్గతాళ ప్రస్తరాది 
నిరూపణములు గలవు. ఇతనికి భరతమత పారావార పారీణుడని బిరుదు. 
నాట్యము మీద ఇతడు వ్రాసినట్లున్నది. చతురకల్లినాథుని సంగీత రత్నాకర వ్యాఖ్య 
ఎన్నో సంగీత గ్రంథములను పేర్కొనుచున్నది. సంగీత సూర్యోదయకర్త బండారు 
లక్ష్మనారాయణుడు శ్రీకృష్ణదేవరాయల యాస్థాన సంగీత విద్వాంసుడు, 
కటకమునుండి విజయనగరమునకు వచ్చినవాడు. బయకార రామప్పయ్య అళియ 
రామరాయల కాలమువాడు, స్వరమేళ కళానిధి రచయిత, రామరాయల కుమార్తెకు 
సంగీత విద్యాగురువు. విజయనగరముతో పోటీచేయుచు సంగీత నాట్యములు 
రెడ్ది, వెలమరాజుల యాస్థానములలో వర్ధిల్లినవి. కుమార గిరిరెడ్డి కళావంతు 
డనియు, వసంతరాయుడనియు ప్రసిద్ధుడు. ఇతని యాస్థాన మందుండినదే 
లకుమాదేవి. అట్లే పెదకోమటి వేమారెడ్డి సర్వజ్ఞబిరుదాంచితుడు సంగీత 
చింతామణికర్త. ఈ కాలమువాదే రెండవ సింగభూపాలుడు సంగీత రత్నాకరము 
మీద సంగీత సుధ యను వ్యాఖ్య రచించెను. ఈ రాజు సంగీత మాత్రమే గాక 
కావ్య నాట్య నాటకాలంకార మర్శజ్ఞ్డుడు. ఇతడును సర్వజ్ఞ బీరుదాంచితుడు. ఇదే 
స్పర్థ. 


విజయనగర యుగము * 40 


ఈ విజయనగర యుగమున ఈ మూడు తెలుగు రాజ్యాలవారు పోటీలు 
మెరసి నాట్య సంగీతాదికములనేగాక కావ్య నాటకాలంకారాదులను 
సంస్కృతాంధ్రములందు పెంపొందించిరి. కవులును, పండితులను ఆస్టానము 
నుండి ఆస్టానమును పోవుచు సన్మానములు పొందుచు తమలో తాము స్పర్ధాళు 
వులై భాషాభివృద్ధి యొనర్చుటయేగాక తమ పోషక ప్రభువులకును ఈ స్పర్ధ 
కలిగించి వాణీ సమారాధనము గావించినారు. 

కాకతీయుల యనంతరము సంస్కృత వాజ్బ్యయరంగము కూడ రాజకీయ 
రంగమువలె మూడుగా విభక్తమై రాయరెడ్డి రావుల యాశశయమునందినది. 
మూడు రాజ్యములు ఇంచుమించు ఏకకాలమందే వెలసినవి. ఓరుగంటిలో వర్ధిల్లిన 
భాషామతల్లి ఈ మువ్వురిని సమానముగా వరించినది. శ్రీనాథుని తాత 
కమలనాభామాత్యుడు 'వినమత్మాకతి సార్వభౌమ కవితావిద్యాధరుడు”. 
మధురావిజయరచయిత్రి గంగాదేవి గురువు విశ్వనాథకవియు, ఆతని మేనమామ 
విద్యానాథుడా కాడాయను వివాదాస్పదుడు ఆగస్య కవియు, విశ్వనాథుని తండ్రియు 
అగస్తుని బావయునైన గంగాధరకవియు ఓరుగంటివారే. మల్లినాథసూరి పెద్దలును 
ఆ ప్రాంతమువారుగానే యున్నారు. ఇట్లెందరో తమతమ యవకాశములను 
బట్టి రాచకొండ, దేవరకొండ, కొండవీడు విజయనగరముల నడుమ సంచరించుచు 
తమతమ విద్యావైభవములను చూచుచుండిరి. సంస్కృత వాజ్బ్యయమున 
కావ్యనాటకాలంకార వాజ్బ్యయముతో కూడ వ్యాఖ్యాన వాజ్బయము కూడా 
వరిల్లినది. 

వ్యాఖ్యాన వాజ్బయము సాయణ మాధవ వేద వేదాంత ధర్మశాస్త 
ఉపనిషదాది వ్యాఖ్యానముల యనంతరము మల్లినాథ సూరి, కాటయ వేమాదుల 
కావ్య నాటక వ్యాఖ్యలచే యలరారినది. ఆంధ్ర రాజధానుల యందును 
దేశమందును రాజకీయ చైతన్యముతో కూడ సంస్కృత వాజ్బయ పఠనము 
విజ్బృంభించినట్లున్నది. విద్యార్థులు రఘువంశాది పంచకావ్యములను, శాకుంత 
లాది నాటకములను పరఠింపనారంభించినందుననే వీనికి వ్యాఖ్యానావశ్యకత 


వేదం వేంకటరాయశాస్త్రి * 41 


యేర్చడినది. కాకతీయుల కాలమున కానరాని యొక నూతన విజ్బంభణమిది. 
పైవానికే గాక అలంకార నాట్య సంగీతాది గ్రంథములకు కూడ వ్యాఖ్యలు 
వ్రాయబడినవి. మల్లినాథుడు వ్యాఖ్యాత్భ చక్రవర్తి, మహామహోపాధ్యాయుడు. 

కావ్య వాజ్బ్యయమున వెలువడిన కావ్యములన్నియు కాళిదాస మాఘభారవి 
శ్రీహర్నాదుల కావ్యాదుల యనుకరణములే. మహాకావ్యములే గాక ఖండకావ్యము 
లును మేఘసందేశాదుల యనుకరణములు. చంపూరచన కొంత యఖివృద్ధి 
యైనది. శాసనములు చంపువులే. భోగనాథ శ్రీనాథాదుల శాసన వాజ్బయము 
చంపూవాజ్మ్యయ శాఖకు చేర్ప్చదగును. చారిత్రక కావ్యములు మధురా విజయ, 
అచ్యుతరాయాభ్యుదయముల వంటి వానిలో చరిత్రకన్న కావ్యత్వమే ఎక్కువ. 
వచన కావ్యముల మీదికి పోయినది కవుల దృష్టి వామన భట్టబాణుని వేమ 
భూపాల చరిత మొక ఆఖ్యాయిక. చరిత్రకన్న కావ్యకల్పన యధికము. బాణుని 
కాదంబరీ శైలికి అనుకరణము. ఆంధ్ర కవిసార్వభౌముడు శ్రీనాథుడీతని పెక్కుచోట్ల 
అనుకరించెను. 

అన్నిటికన్నను ఈ కాలమున నాటక వాజ్ఞ్యయము వెల్లివిరిసినది 
సంస్కృతమందే. విశ్వేశ్వరకవి వీరభద్ర విజయడిమమును వ్రాయగా మొదటి 
యరుణగిరినాథుడును తానొకటి వ్రాసెను. భాస్మరకవి ఉన్మత్తరాఘవ ప్రేక్షణకము 
వ్రాయగా, నారాయణీ విలాసమును వ్రాసిన విరూపాక్షరాయలు తానునొక 
ఉన్మత్త రాఘవ ప్రేక్షణకమును వ్రాసెను. వామన భట్టబాణుడు కొండవీడు 
విజయనగరములలో కూడ నుండినవాడు తన నాటకములనన్నిటిని విజయ 
నగరమందే వ్రాసెను. అందు శృంగార భూషణము భాణము; కనకలేఖా కల్యాణ 
పార్వతీపరిణయ బాణాసుర విజయములు నాటికలు, నాలుగు ఐదు అంకములవి. 
విజయనగరమువాడైన మొదటి యరుణగిరినాథుడు 'అభినవ నాటక భవభూతి' 
సోమవల్లీ యోగానంద ప్రహసనకర్త. శ్రీకృష్ణదేవరాయలు స్వయము జాంబవతీ 
పరిణయ నాటకకర్త. రాయసము అహోబలమంత్రి శ్రీరంగరాయల కాలమున 
(1571-1585) కువలయవిలాస నాటకకర్త. కొండవీడు రాజమహేంద్రవరము 


విజయనగర యుగము " 4ీబి 


లలో నాటకములు పుట్టినట్లు కానరాదు గాని రాచకొండ నాగనాథుడు 
మదనవిలాస భాణమును, అనపోతానాయుడు అభిరామ రాఘవ నాటకములను, 
సుప్రసిద్దుడైన రెండవ సింగభూపాలుడు కువలయావళియను నామాంతరముగల 
రత్నపాంచాలికా నాటికను వ్రాసెను. చూడగా నాటకములు ఎక్కువగా 
విజయనగరమందే ఆదరింపబడినవి. 

ఆంధ్రదేశమందలి విశిష్ట సంస్కృత వాజ్బయము కాకతీయుల యనంతరము 
విజయనగరమందే శాఖోపశాఖలుగా వెల్లివిరిసినదని యొక మహాగ్రంథమే 
వ్రాయవచ్చును. ప్రత్యేకాంధ్ర కావ్యప్రక్రియలుగా భావింపబడు ఉదాహరణ 
యక్షగానములలో ఉదాహరణములు సంస్కృతమందును రచయింప బదినవిగాని 
యక్షగానములు తెనుగునందును కన్నడమందును మాత్రము వ్రాయబడినవి; 
తమిళములోనికి ప్రాకినవి. ఈకాలపు ఆంధ్రులు తర్మమందును గొప్పవారు. 
అన్నంభట్టు తర్మసంగ్రహము జగదత్ర్రసిద్ధము. చిత్రబంధకవిత్వము కూడ 
సార్వజనీనమైనది. 

ఆంధ్ర వాజ్బయము 

విజయనగరమున ఆంధ్ర వాజ్బ్యయము క్రొత్త క్రొత్త పద్ధతులననుస 
రించినది. సంస్కృత వాజ్మయ భావములకు తెనుగు వికాసమును చేకూర్చినది. 
తిక్క్మనామాత్యుని తర్వాతి యాంధ్ర వాజయమంతయు నొకవిధముగా చూచిన 
విజయనగర ప్రభావమునకై లోనైనదే. గంగాదేవి తిక్కనను స్మరించుటయే ఇందు 
లకు ప్రబల నిదర్శనము. ఎజ్జన రెడ్డిరాజుల యాస్దాని వాడైనను నాచనసోమనతోడి 
స్పర్థచేతనే హరివంశము వ్రాసియుండుననుట తెల్లము. లేదా నాచనసోముడే 
స్పర్ధతో వ్రాసి తనది తిక్కన భారతానుబంధమని చెప్పియుండవలెను. శ్రీనాథుడు 
రెద్దిరాజుల యాస్దానివాడైనను తన ప్రభావమును విజయనగరమందు చూపి 
కనకాభిషేకము నందెను. రెడ్డి, రావు, రాయల యాస్త్టానములు మూటియందును 
విహరించిన వాడీతడొక్కడే. పిల్లలమళట్ళి పినవీరభద్రుడు నెల్లూరి ప్రాంతమువాడు, 
శ్రీనాథుని యనుకరించినవాడు జైమిని భారతమును సాళువ నరసింహరాయల 


వేదం వేంకటరాయశాస్త్రి ౨ 43 


కంకితమిచ్చి వనుగునెక్కెను. కాబట్టియే కాబోలు శ్రీనాథుడుతన కవిత్వము కర్ణాట 
భాషయనినది. ఈ కాలమువాదే పోతనామాత్యుడు. 

పురాణాదుల యాంధ్రీకరణములు క్రమముగా తగ్గిపోయి ప్రబంధముల 
కాలము తుళువ రాజులతో ప్రారంభమైనది. శ్రీనాథుని నైషధ ప్రభావము చేత 
ఉద్భోధితులై పెద్దనాదులు ఆ రచననుసరించి, ఆ భాషాశైలిననుకరించినను 
అనువాదములు స్వతంత్రముగా కావ్యములను వ్రాయనారంభించిరి. అల్లసాని 
పెద్దన ఇట్టి రచనకు పితామహుడు. శ్రీకృష్ణదేవరాయలే స్వయము ఆముక్తమాల్యదా 
రచయిత. అట్లే అష్టదిగజములనబడు కవులు, ముక్కు తిమ్మన, మాదయగారి 
మల్లన, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి మున్నగువారు ప్రసిద్ధ కావ్యకర్తలై వెలసిరి. 
కవిత్వమునకు తోడు పాండిత్యమును కలసి శ్లేషకవిత్వమున రెండు మూడు 
నాలుగర్ధములు కావ్యములు కూడ రాఘవ పాండవీయము, యాదవ రాఘవ 
పాండవీయము, నలయాదవరాఘవ పాండవీయాదులు వెలసినవి. కథాకథన 
మునను శ్లేషకవిత్వమునను పింగళిసూరన చాలకుశులుడు. రాఘవ పాండవీయ 
మీతనిదే. వసుచరిత్రకారుడు గొప్ప ఆలంకారికుడు. శ్లేష చిత్రాది కవిత్వకుశలుడు. 

తర్వాత నెందజో కవులుండిరిగాని పాడినపాటయే పాడిరి. రాయల 
సమకాలికుడు కందుకూరి రుద్రకవి చక్కని ప్రబంధ రచయితయేగాక ప్రథమ 
యక్షగాన రచయితగా కనబడుచున్నాడు. ఈతనికి గోలకొండ ప్రభువుల ఆదరము 
లభించినది. అట్లే అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యనము మొదటి పిల్ల 
వసుచరిత్ర గోలకొండ వారి ప్రాపునందినదే. పొన్నగంటి తెలగనార్యుని 
యచ్చతెనుగు కావ్యములు ఈనాటివే. యక్షగానములకుతోడు ఈ కాలమున 
ఉదాహరణ వాజ్బ్యయమును, తాళ్ళపాక వారి సంకీర్తనవాజ్మయ ప్రక్రియలును 
దాక్షిణాత్య వాబ్బయ వికాసమునకు దోహదమిచ్చినది. 

విజయనగర కాలమున అంత ప్రఖ్యాతి నందకపోయినను తమిళ కన్నడ 
వాబ్బయములు కూడా పోషింపబడినవి. ప్రారంభ కాలమున జైనవాబ్బయమును 
వీరశైవమును పిమ్మట వైష్ణవాది వాజయములు కన్నడమున పోషింపబడినవి. 


విజయనగర యుగము అ 44 


గుబ్బి మల్లనార్య, కుమారవ్యాస, సర్వజ్ఞమూర్తి, విర్ణలనాథ పురందరదాస, 
కనకదాసాదులు ఈ కాలమువారే. తమిళములో అరుణగిరి నాథుదను 
కాలమెఘకవియు చాల ప్రసిద్ధులు. 

ఈ కాలమున తెనుగుభాష కృష్ణా తుంగభద్రా తీరములనుండియే గాక 
గోదావరీ తీరమునుండి కన్యాకుమారి వరకును వ్యాపించి తెనుగు రానివాడు 
నాగరికుడు కాడనునంతవణకు వర్ధిల్లినది. దక్షిణాంధ్ర వాజ్బయమే ఇందులకు 
నిదర్శనము. అప్పయ్య దీక్షితుని యంతటి మహాపండితులు ఆంధ్రత్వమును 
ఆం(ధ్రభాషను జన్మాంతర పుణ్యఫలముగా చెప్పుకొన్నాడు. ఇంతకన్న నేమి కావలెను. 


ఉమజ9 9నన్హా. 


01201. ౧2౮6 


వ్రకుంచు ఆఅలందు ముళోానధల అశయాలం 


జ 


తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి కలిగించేలా 
ప్రణాళికలు తయారుచేయడం. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి భాషా 
సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం. 
తెలుగుభాష ప్రవంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. 


తెలుగు పాలన, బోధన, ప్రసార మాధ్యమ భాషగా వినియోగించేందుకు 
చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూవాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 
తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
పదాలు తయారుచేయడం. 

తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు నేలపై గల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక 
కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించడం. 





